॥ ఓం నమః శివాయ ॥ 
శ్రీ గురు బసవలింగాయనమః 
షట్‌ స్థల చక్రవర్తి 


చన్న బసవేశ్వరుని వచనములు 
 ———— 


భక సలము* 
వధ 


కిరణములందు అణగిన కాంతివల 

పాలయందు అణగియున్న నెయ్యివలె 

చిత్రకారునందు అణగియున్నచిత్రమువలె 

కన్నుల యందు అణగియున్న తేజమువలె 

నుడువులయందు అణగియున్న అర్థమువలె 

నుండును కూడల చన్న సంగయ్యా! నీ యునికి 1 


2 


ఫలమునందలి మధుర రుచివలె 

చంద్రకాంతశిల యందలి చల్లదనమువలె 

పసిపాప గనిన కలవలె 

కూడల చన్న సంగయ్యా మీ నెలవు 

సద్దురుని చిత్తపు పదమువలె నుండెను 2 


*ఇందలి తెలుగు సంఖ్య వరుసక్రమమును, ఇంగ్లీషు సంఖ్య కన్నడ మూలమును తెలుపును. 


27 


28 


ఆదియనాది ఆత్మ వివేకముల 

అనుభావ సంబంధమెటులుండు ననిన 

ఆదియే దేహము, అనాదియే ఆత్మ, 

ఈ ఆది అనాదుల పైనున్నదే పరమ ప్రణవము 

ఆ పరమ ప్రణవముయొక్క 
పరమ (ప్రకాశమే చిచ్చక్తి 

ఆ చిచ్చక్తి సువర్ణ ప్రభపైనున్న 
పరమనాదమే సునాదబ్రహ్మము 

ఆ సునాద బ్రహ్మపైనున్న సూక్ష్మలింగమే 
నాదవిందు కళాతీతమయిన 
జ్యోతిర్మయలింగము 

ఆ లింగమునుండి వెలువడిన దేహేంద్రియ 
మనః ప్రాణాదులన్నియును 

ఆ లింగము యొక్క ఉపకరణములైనందున 
అట్టి మనః ప్రాణాదులన్ని యును 

ఆ పరవస్తువునకు భిన్నమను అజ్ఞానిని 

మెచ్చడు కూడల చన్న సంగమదేవుడు ర్‌ 


4 


అంధకారమను విలమందు 
నిద్రయను రక్కసిపట్టి 
వీరుల పిచ్చివాండ్రుగా మార్చి 
ధీరుల ధృతినిజెరపి 
శాపానుగ్రహ సమర్భుల 
జీవచ్చవములుగా మార్చి 
దినదినము జీవనమును నాశనమొనర్చుచున్నది 
చూడయ్యా కూడల చన్న సంగమదేవా 36 


చన్న బసవేశ్వరుని వచనములు 


“అయ్యా! అయ్యా! అనిన 
అయ్య ఓ’ అనకయుండునా? 
అమ్మా! అమ్మా! అనిన 
అమ్మ ఓ’ అనకయుండునా? 
ఈ కారణమున 
కూడల చన్న సంగయ్యయందు 
“బసవలింగా! బసవలింగా! బసవలింగా” అనిన 
నా కాయము బయలుగాదా? 39 


6 


హరుడు తన రూపమును జూపించవలయునని 
శ్రీగురు రూపమై మర్యమునకు వచ్చి 
మనః స్థలమునకు మంత్రమయ్యెను 
తను స్థలమునకు ప్రసాదమయ్యెను 
కర స్థలమునకు లింగమయ్యెను 
ప్రాణ స్థలమునకు జంగమమయ్యెను 
ఇటుల చతుర్విధ స్థలములందు సన్నిహితమయ్యెనయ్యా! 
కూడల చన్న సంగయ్యయందు బసవన్న 54 


7 


భావమునందలి (భ్రాంతి, ప్రాణమునందలి లోభము 
జిహ్వయందలి రుచి, శోత్రమునందలి శబ్దము 
నాసికమందలి దుర్గంధము, కన్నులయందలి కామము 
శబ్దమునందలి విరోధములనెడి, ఇట్టి భవులను తొలిగించి 
భక్తునిగా జేసిన విధమెట్టిదనిన 

కామునిగాల్చి భస్మములేనినాడు 

త్రిపురములగాల్చి భస్మములేనినాడు 

కాలునిగాల్చి విభూతిలేనినాడు 


ము 29 
దధి 


30 


ఆది ఆధారము లేనినాటి చిద్విభూతినిదెచ్చి 

పట్టమునుగట్టినచో భావమునకు గురువయ్యెను 

ప్రాణమునకు లింగమయ్యెను 

శోత్రమునకు శివ మంత్రమయ్యెను 

నాసికమునకు, సుగంధమయ్యెను 

దృష్టికి జంగమమయ్యెను 

శబ్దమునకు సంభాషణమయ్యెను 

ఇట్లు పూర్వగుణములనెల్ల బోనాడి 

పునర్ణాతుండైనందున స్థానము శుద్ధమయ్యెను 

కూడల చన్న సంగయ్యయందు బసవన్న వలననేను 
సర్వాంగ లింగినైతినయ్యా! 56 


8 


ఇనుప శునకమునుదెచ్చి పరుషవేదిని ముట్టించగా 
బంగారుశునకమగునేకాని పరుశముగాదు చూడుమా? 

లౌకిక మానవునిదెచ్చి భక్తునిగా జేసినచో 
వేషలాంఛనుడగునేకాని భక్తుడుగాడు చూడుమా? 

ఈ కారణమున కూడల చన్న సంగమదేవయ్యా! 
అభిషేకమొనర్చు భవులను' భక్తులని ఎటలనెదనయ్యా! 63 


9 


తద్దినముజేయు క్రూరకర్ముని ఇంట 
మద్యమాంసమేగాక లింగ నైవేద్యముండదు 
సంవత్సరమునకొక తిధియనిజేయు భక్తుని ఇంటియందు 
భోజనముజేయించి కీర్తీవార్తకు జెందునేకాని 
లింగ నైవేద్యమునకుగాదు 
మొక్కుబడిగా చెల్లించు భక్తుని ఇంటియందు 
వృథావ్యయమేకాని లింగ నైవేద్యముగాదు 


1. భవులనగా లింగధారణ లేనివాడు 


చన్న బసవేశ్వరుని వచనములు 


సాక “తద్దినం దినదోషంస్యాత్‌। రక్తమాంస సురాన్వితం। 
ససంకల్పం వికల్పంచ। నరకే కాలమక్షయం॥” 
ఇటులీ త్రివిధము ననుసరించి చేయువాడు భక్తుడుగాడు 
అట్టిచోట లింగార్చనను జేయువాడు జంగమస్థలమునకు 
యోగ్యుడుగాడు 
ఇందుచే కూడల చన్న సంగయ్యా! 
ఈ త్రివిధము నరకమునకు కారణము 64 


10 


దాసీసాంగత్యము, కసువు, నీళ్ళను మోయించును 
వేశ్యాసాంగత్యము, యొంగిలిని తినిపంచును 
పరస్త్రీ సాంగత్యము పంచమహాపాతకముల పెంపొందించును 
ఇటులీ త్రివిధం నాస్తియెన వానికిగాని 
భక్తిలేదు కూడల చన్న సంగమదేవా! 65 


11 


తనువు మనము అలయక దౌర్జన్యవృత్తిచే ధనమును సంపాదించి 
గురులింగ జంగములకు వ్యయపరచి దాసోహమొనర్చి 
భక్తులమైతిమనెడి వారి ముఖము జూపకుమయ్యా! 
అదెందుకనగా అతడుపరధనచోరుడు; అతడు పాపి; కోపి; పరిభ్రష్టుడు 
అతనిని విచారించకయే ఉపదేశ మొసంగిన గురువునకు రౌరవనరకము 
అనతి కాయకమును విచారించక అతని ఇల్లుజొచ్చి 
లింగార్చన యొనర్చు జంగమునకు ఏడవపాతకము 
ఇట్టివారి బతుకు పులి గోవును తినిన శేషమును 
నక్కలు తినినటులగాంచుమా! కూడల చన్నసంగమదేవా! 67 


31 


12 


అంధుడు బొచ్చెనుబట్టి తన రూపమును జూచునటుల 
శైవగురునిచే" లింగధారణమొందు శిష్యుని విధి చూచితివా? 
గురునికి దూరార్చనము: శిష్యునికి ఇష్టలింగార్చనము 
గురుడు వాయుప్రాణి; శిష్యుడు లింగప్రాణి 
గురుడు భూతదేహుడు: శిష్యుడు లింగదేహుడు 
గురుడు అనర్పిత భుంజకుడు; శిష్యుడు లింగార్పితభోగి 
గురునకు అగ్నిదహనసంపత్తి; శిష్యునకు సిద్ధసమాధి సంపత్తి 
అనునటులుండును సామరస్యమెటులుండును తెలుపుడన్నా 
సాక్షి “జ్ఞానహీనం గురుం ప్రాప్య శిష్య జ్ఞానం న సిధ్యతి। 
మూలచ్చిన్నే యథావృక్ష పత్రం పుష్పం ఫలం తథా॥” 
అనునటులు ఇట్టి గురు శిష్యులిద్దరి సంబంధమునకు 
తప్పదు నరకము చూచితివా కూడల చన్న సంగమదేవా! 68 


13 


మేక మెడలో చన్నులున్ననేమి 
ఆచన్నులలో పాలుండునా? 
భక్తుడెనఫలమేమి, శివపథము నరయకున్న 
నిలువుకన్నుల వానిచూపువలె 
జంగముపై హర్షము లేనిచూపు, 
కూడల చన్నసంగని కూడనిచూపు, 
రాణివాసమందలి రాణి చూచు 
చూపువలెనుండును. 70 


14 


కాయక్షేశములో తనుమనముల శ్రమతో ధనమునుసంపాదించి 
గురులింగజంగమములకు (వెచ్చించి) దాసోహముజేయు 


'లింగధారి కాని గురువు 


చన్న బసవేశ్వరుని వచనములు 


సద్‌భక్తుని పాదములను జూపవయ్యా! న్స్‌ ధర్మము 
అదెందుకనిన 


అతనితనువుశుద్ధము, అతని మనస్సుశుద్ధము, అతని 


పలుకు ప్రవర్తన పావనము. 

అతనికి ఉపదేశముజేసినగురువు నిరంజనుడు, 
నిరామయుడు, అంతటి భక్తుని కాయమే కైలాసమనితలచి, 

లింగార్చన జేయు జంగముడు జగత్సావనుడు. 
ఇట్టివారికి నమో! నమో! యనెదకూడల చన్నసంగమదేవా! 


15 


లింగమును దెలియవలయుననిన మనస్సుమార్గ్లము 
జంగముని దెలియవలయుననిన ధనమే మార్గము 
(ప్రసాదమును దెలియవలయుననిన తనువేమార్గము 
ఈత్రివిధము నరయవలయుననిన త్రివిధమార్గములు 
ఈకారణముల వలన కూడలచన్నసంగమదేవా 
మీశరణులకే కాని (ఇతరులకు)ఈత్రివిధసంపద లేదయ్యా! 


16 


భక్తుడుశాంతచిత్తుడైయుండవలెను; 

తనకైవచ్చిన పదవిలో సత్యవాదిగా నుండవలెను; 
గురు లింగ జంగముల నిందించ వలదు; 
భూతహితమగు సుడువుల నుదవవలెను; 

సకలజీవుల తనవలె చూడవలయును; 

తనుమన ధనముల గురు లింగ జంగముల కర్చించవలెను; 
అపాత్ర దానము చేయగూడదు; 
సకలేంద్రియములను తన స్వాధీన పరచుకొనవలెను; 
ఇదే ప్రారంభమున కాంక్షించు శుచిత్వముచూడుమా! 
లింగమును పూజించి ప్రసాదమును బొందిన 
నదియే సాధనము కూడలి చన్నసంగమదేవా; 


84 


రి5 


86 


33 


17 


శివభక్తి గలవారికి; 
కామము వలదు, క్రోధము వలదు, 
లోభము వలదు, మోహము వలదు, 
మదము వలదు, మత్సరము వలదు. 
శివభక్తిగల వారికి; 
కామము వలయును, క్రోధము వలయును, 
లోభము వలయును, మోహమువలయును, 
మదము వలయును, మత్సరము వలయును. 
వలయుననుటకేగుణము? వలదనుట కేగుణము? 


వలయుననుటకు; 
కామము వలయును, లింగమందు; 
క్రోధము వలయును, కరణాదులయందు; 
లోభమువలయును, పాదోదకప్రసాదములందు; 
మోహమువలయును, గురులింగ జంగములందు; 
మదమువలయును శివాచారము కంటె ఘనము లేరనుచోట 
మత్సరమువలయును బంగారము భామ భూములయందు, 
ఇటులీ షద్దుణములుండవలయును 


వలదనుట కేగుణములు; 
కామమువలదు, పరస్రీయందు; 
కోధమువలదు గురు జంగములందు; 
లోభమువలదు, తనుమన ధనములందు; 
మోహమువలదు, సంసారమందు; 
మదమువలదు శివభక్తులందు; 
మత్సరమువలదు, సకలప్రాణులందు; 
ఇటులీ షడ్విధ గుణములనరసి 
చరింపగలుగు నతడే సహజ సద్భక్తుడు చూడుమా! 
కూడల చన్న సంగమదేహి 87 


చన్న బసవేశ్వరుని వచనములు 


18 


భవిగా నుండుటకు రోసి భక్తుండైన పిదప 

ఆ భవి సంగమము భంగమని తెలిసికొనరు, 

కూడల చన్న సంగయ్యా! 

వారటుగారు, ఇటుగారు చూడయ్యా 88 


19 


అంగాశ్రయము నశించి లింగాశ్రయమైన పిదప 
అంగమునకు, లింగాచారమేగాక 
అంగక్రియను దానిని సహించరు చూచితివా! 
లింగమునందు నిష్టాపరుడైన పిదప 
వేరే పేరుబెట్టుకొని బ్రతుకు వానికి బ్రతుకెక్కడిదిరా? 
ఈ కారణమున కూడల చన్న సంగని శరణులు 
ఇతరము నాచరించువారుగారు. 90 


20 


శివలింగమునుజూచు కన్నులతో 

పరస్తీలను జూచిన అక్కడ లింగము లేదు 

పరబ్రహ్మమును తలచు జిహ్వతో 

పరస్తీల అధరపానముజేసిన ప్రసాదమునకది దూరమగును 

ఘనలింగము నర్చించు చేతులతో పరస్తీల కుచములు 

బట్టిన తాజేసిన పూజ నిష్టలమగును 

ఇది తెలియక చేసిన భక్తికల్లుముంత పైన విబూతినిబూసిన 

విధమగును చూడుమా! కూడల చన్న సంగమదేవా! 92 


21 


ప్రారబ్ధ ప్రయత్నములు తారతమ్యములనిక్కడ జెప్పుదును వినరయ్యా! 
ప్రయత్నము హెచ్చుతగ్గులగునట్లుగా 
ఇప్పుడుగాని ముందుకుగాని ప్రారబ్దము ఫలమునీయదా? 


ము 35 
దధి 


“అత్యుత్మటెః పుణ్యపాపైరిహైవ ఫలమష్పుతే” అనునటుల 
గొప్పవైన పుణ్యపాపములు ఈ జన్మమందే 
ఫలమునీయక మానవు. 
విశ్వామిత్రుడు క్షతియుడైయుండియు 
తనతపః ప్రభావముచేత బ్రాహ్మణుడు కాలేదా? 
మార్మందేయుడు అతి కఠినమైన శివభక్తిచేత 
చిరంజీవికాలేదా? 
రావణ కీచకాదులు పాపాధిక్యముచేత హతభాగ్యులైపోలేదా? 
ఆ కారణముచేత తానుగైకొనిన కార్యములలో 
ప్రయత్నమే ప్రారబ్ధమై ఫలమీయుటవలన 
ప్రారబ్ధముకన్న ప్రయత్నమే మిన్నయైయున్నది చూడుమా! 
కూడల చన్న సంగమదేవా! 106 


22 


లింగభక్తుని వివాహమందు శివగణములకు 

విభూతి వీడ్యములనిచ్చి ఆరోగణమును' జేయించి 

శివగణముల సాక్షిగా ప్రసాదమునిచ్చుటే సదాచారముగాక 

వార, తిథి, సుమూహూర్తములని లౌకిక కర్మలనుజేసిన 

మాసదృక్తులకు దూరమయ్యా! కూడల చన్న సంగమదేవా! 113 


23 


కోరువాడు కర్తగాడు, చేయువాడు భక్తుడుగాడు 
ఒకరిని నొప్పించుకుండ అడుగవలెను 
ఒకరిని వేధించకుండ చేయవలయు 
ఇందుకే కూడల చన్న సంగయ్యా! 
ఈ రెండు విధములైన బాధలు 
లింగద్రోహమనబడును 116 


"భోజనము 


36 చన్న బసవేశ్వరుని వచనములు 


24 


శరణుండు శరణునిజూచి 

శరణనుచు కేలుమోడ్చుటే భక్తిలక్షణము 
శరణుండు శరణునిచూచిన 

చరణములబట్టి శరణనుచు వందనమొనర్చుటే భక్షిలక్షణము 
శరణుల జూచి వారిచరణములకు మైొక్కక 

చూచియు జూడనటుల పోయినచో 

కూడల చన్న సంగని శరణులు మన్నించరయ్యా సిద్దరామయ్య! 119 


25 


అయ్యా, సాధక, సిద్ధ, అవతారకులను గురువులు 
లోకపు మానవుల నుద్దరించు విధమెటులనిన 
పరిపూర్ణపరతత్వము నరయక సాధన స్థితియందుండుగాన 
భవి భవిత్వమును పోగొట్టి, భక్తునిగాజేయు సామర్థ్యము 
అట్టి సాధక గురువుచేత సాధ్యముగాదు చూడుమా! 
షట్‌స్థల జ్ఞానమందు సిద్ధుడైనసద్దురువు తాను నిత్యనిర్మలుడై, 
వీరశైవ క్రమాచరణను అనుసరించుచు, 
తన శివభక్తియొక్క శక్తిని విస్తరించుటకు, 
అకస్మాత్తుగా తన దివ్యదృష్టిచేత పరీక్షించి, 
భవి భవిత్వమును పోగొట్టి, భక్తునిగా జేయును చూడుమా! 
శివుడు మరియు శివునాజ్ఞలను బొందిన ప్రమథులు 
గురురూపమున భువికవతరించి వచ్చి, 
భవి, భక్తులను భేదమును పాటించక 
క్రమాచారమును మీరిన దివ్యలీలలతోడ 
తమ పాదములకు నమస్మరించిన నరులందరిని 
భక్తులుగా జేయుచున్నారు చూడుమా! 
ఈకారణమున కూడల చన్న సంగమ దేవుని శరణులు 
ఈ క్రమముల నెరింగి గురుసేవజేతురు 128 


ము 37 
దధి 


26 


గురు కారుణ్య కటాక్షమున జన్మించిన 
అజాతునకు జనన సూతకము 
జాతిసూతకము, ప్రేతసూతకము 
ఉచ్చిష్ట సూతకము, రజఃసూతకములు లేవు. 
కలవను వారికి; 
గురులింగ జంగమ మూర్తులులేరు, 
పాదోదక ప్రసాదములు లేవు చూడయ్యా! 
కూడల చన్న సంగమదేవా! 130 


27 


ఆకాశమునందాడు పటమునకైనను 

మూలసూత్రము గావలయును 

కలియైనను కార్యము లేనిదే నడువదు 

బండినడచునా భూమిలేనిదే అయ్యా! 

అంగమునకు లింగములేనిదేనిస్సంగముగానగునా? 

కూడల చన్న సంగమ దేవునియందు 

సంగములేనిదేనిస్సంగుడనవచ్చునా, ప్రభూ! 133 


28 


సతితో రతిసుఖము పొందవచ్చుననిదెలిసిననేమి 

గణ సాక్షిగా పరిణయమాదకున్న; 
కన్నులు చూడగలవని తెలిసిననేమి 

చీకటిలో దీపములేక అవి చూడగలవా! 
సూర్యప్రకాశమునగాంచును తామేచూచితిమను సామెతయినది! 
అంగమునొదలి ఆత్మనిలుచునా! శక్తిని విడచి శివుడుండునా? 
ఈ కారణమున స్తూల, సూక్ష్మ, కారణములను 


* ఎంగిలి 


చన్న బసవేశ్వరుని వచనములు 


తను త్రయముండగా వానికి 

ఇష, ప్రాణ, భావములను త్రివిధలింగ సంబంధమువలదనిని 

అసంఖ్యాత ప్రమథగణములు వొప్పుదురా? 

కూడలచన్న సంగయయందు ఇష్టలింగ సంబంధము 
లేనివారిముఖము జూడరాదయ్యా ప్రభువా! 


29 


ఉదయ కాలమున లింగదర్శనము 
మధ్యాహ్నమున జంగమ దర్శనము లెస్సలెస్స 
సమయ శీలవంతునికిదే మార్గము 
సదృక్తునికిదె పథము, లెస్సలెస్స 

కూడల చన్న సంగయ్యయందు 

అచ్చమైన లింగైక్యులకు. 


30 


శ్రీగురుడు సప్తవిధ దీక్షనొసగి 
శిష్యుని శిరమను రాజమందిరమందలి చిత్మళను 
ఇష్టలింగముగాజూచి 
అంగముపై సంధింపజేసిన పిదప; 
అదే ప్రాణలింగమని భావించి 
సావధానముగా అర్పించవలయును. 
దానినెప్పుడును తనువునుండి వేరుపర్చరాదు 
ఇది శరణులకు మెప్పు; పురాతనులకు ఒప్పు 
ఇది తెలియక దుర్లక్ష్యముతో లింగమువదలిన భంగిమల 
కూడల చన్న సంగయ్యని శరణులెట్లు మెచ్చెదరయ్యా 


31 


అయ్యా! తనువు శుచియె ఇష్టలింగమునుపూజించవలయును 
మనశ్శుచియి ప్రాణలింగమును ధ్యానించవలయును 
భావశుద్దుడై భావలింగమును భావించవలయును 


135 


144 


145 


39 


40 


ఇట్టి త్రివిధముల నరయక 
“లింగదేహి సదాశుచిః” అనువాక్యమునొక్కటే పలుకుచు, 
“'క్రియాద్వైతం నకర్తవ్యం” అనువాక్యమును మరుగు పరచి 
స్నాన పూజాది సత్మియల సంపన్నులుగాక 
శమ దమాది సద్దుణ సంపత్తిని బడయక 
నిత్యనిర్మలత్వము నెలకొననిదే 
నేను శుద్ధుడనైతినను క్రియాద్వైతుండగు పాతకుని 
నాయక నరకమందుంచును మా కూడల చన్న సంగమదేవుడు 148 


32 


తనకు ప్రియమైన పుత్రమిత్రాదులు పరదేశములందున్నట్లు 
భావమునందడగిన ఆనందముకంటె మనస్సు ముట్టి 
జ్ఞప్తిచేయుటవలన కలిగిన ఆనందముమిక్కుటముగా నుండును 
చూడుమా! 
మనస్సుముట్టి జ్ఞప్తిజేయు సుఖముకంటెను 
వారిని కనులతో చూచుటవలన కలిగినసుఖము 
అధికముగానుండును చూడుమా! 
ఒకసారి గట్టిగా కౌగిలించిన ఆనందముకంటె 
వారితో యెల్లప్పుడును కలిసియుండు సంతోషము, 
అధికముగా నుండును చూడుమా! 
ఈ దృష్టాంతమువలె పరశివలింగమును 
భావమందు భావించుటకంటెను మనసార ధ్యానించుట 
మనసార ధ్యానము చేయుటకంటెకండ్లతో చూచుట 
కండతో చూచుటకంటె చేతులతో పూజించుట, 
చేతులతోముట్టి పూజించుటకన్న సదాకాలము దేహముపై 
ఎడతెగకుండ ధరించు హర్షము పరమావధియయ్యెను చూడుమా! 
ఈ కారణమున కూడల చన్న సంగయ్య నీ శరణులు 
భావముచేత మనస్సునకు మనస్సుతో నేత్రమునకు 
నేత్రమునుండి కరస్థలమునకు 


చన్న బసవేశ్వరుని వచనములు 


ఆ శివలింగమును రప్పించుకొని 
పూజాది సత్రియల వదలక 
అలసటజెందక ఆచరించుచున్నారు. 150 


33 


జంగమమురావలెనని లింగార్బనచేయవలె 

ఆ జంగముడు ఇంటికివచ్చిన 

తన లింగార్చ్సననుమాని జంగమార్చనజేయవలె 

ఆ లింగమునందేమి గలదు? ఆ జంగమమందేమి గలదు 
లింగమందు కులముగలదు, భవముగలదు 
ఫలముగలదు, పదముగలదు, భవముగలదు 

జంగమమందుకులంనాస్తి ఛలంనాస్తి 
ఫలంనాస్తి, పదంనాస్తి, భవంనాస్తి 

ఈ కారణమున కూడల చన్న సంగమ దేవునిలో 
జంగమమే లింగమని నమ్మినాడు కనుక 
బసవన్న స్వయం లింగమైనాడు 161 


834 


అయ్యా నాకు విభూతియే కులదైవము: 
అయ్యానాకు విభూతియే ఇంటిదేవుడు; 
అయ్యానాకు విభూతియే సర్వకారణము; 
అయ్యానాకు విభూతియే సర్వసిద్ధి; 
అయ్యానాకు విభూతియే సర్వవశ్యము 
అయ్యా కూడల చన్న సంగమదేవా 
శ్రీ మహావిభూతియను పరంజ్యోతిని నీవైనావుగనుక 
నాకు విభూతియే సర్వసాధనము. 162 


ము 41 
దధి 


42 


835 


కరుణజల, వినయజల, సమతాజలము; 
కరుణజలమే గురుపాదోదకము; 
వినయజలమే లింగపాదోదకము; 
సమతాజలమే జంగమపాదోదకము 
గురుపాదోదకముచేత సంచిత కర్మనాస్తి; 
లింగ పాదోదకముచేత ప్రారబ్ద" కర్మమునాస్తి; 
జంగమ పాదోదకముచేత ఆగామి కర్మమునాసి; 
ఇటుల త్రివిధోదకమునందు త్రివిధ కర్మనాస్తి 
ఈ కారణమున కూడల చన్న సంగమదేవా 
త్రివిధోదకమును నీ శరణుడే ఎరుగును. 166 


36 


గురువు, లింగము ఒకటేయను సంతసుద్దుల 
బాలభాషను వినరాదు. 
లింగసహిత ప్రసాద భోగము, లింగసహితమేనిద్ర 
గురువును, లింగమును ఒకటేయని చూచిన అఘోరనరకము 
కూడల చన్న సంగమదేవా! 195 


837 


గురుశిష్య సంబంధమెటులుందవలయు? దానిని 
నిరూపించెదనయ్యా, 

ఒకటైెపోరాదు; వారుండుచోట నుండరాదు 

గణపంక్తియందు కూర్చునరాదు; 

వారి సమపంక్తియందు లింగార్చన జేయరాదు 

వారట్టి సమపం క్రియందు లింగార్చన జేయరాదు 

వారట్టి వారిట్టివారని కలయందైనను మనుసునదలచిన 

అఘోరనరకము, కూడల చన్న సంగమదేవా! 


1. గుమిగూడిన; 2. లేదు; 3. భాగ్యములోగల; 4.రాబోవు. 


చన్న బసవేశ్వరుని వచనములు 


838 


గురులింగములయందు లేనివలపు 
పరదైవములందు గలిగినదందురు; 
శరణు శరణనుట అరయక 
చెడిపోతిరిగదా! 
జనన మరణరహితుడు కూడల చన్న సంగయ్య 
యను గురువుకు శరణని బ్రతుకుడు. 197 


39 


గురువును నరుడని భావించిన, వెనుకటి భవమా సమయదు' 
గురుశబ్దమునకు రోషము కలుగజేసిన 

శునకపుజాతియందుండవలసి వచ్చును 

గురూపదేశము మీరినవాడైన భవకర్మ తగ్గదు, 

ఈ కారణమున శ్రీగురులింగమే భర్ణోదేవుడని తెలియవలయును 

కూడల చన్న సంగయ్యా అది నమ్మకుందిన భవము? తప్పదు 198 


40 


గురువచనమునుదాసీనపరచి 
లింగ జంగముల వంచించు 
వాని ముఖమును చూడను చూడను 
వానితో మాటలాడను 
ఆ పాపియెదుట నిలువను నిలువను 
కూడల చన్న సంగయ్యని వచనము 
“నవదంతి నపశ్యంతి” అనునది కావున 199 


1. నశించదు; 2. సంసార బాధలు. 


సలము 43 
వేస 


41 


సద్దురు ప్రసన్నతవలన -లింగప్రసన్నత కలుగును, 
సద్దురు ప్రసన్నతవలన జంగమ ప్రసన్నత కలుగును 
ఈ కారణమున కూడల చన్న సంగమదేవా 
సద్గురు ప్రసన్నతవలన సర్వసిద్దియగునయ్యా 200 


42 


తనువు నర్పించునయ్యా భక్తుడు 
మనసునర్పించునయ్యా భక్తుడు 
ధనము నర్పించునయ్యా భక్తుడు 
అంతరంగమందలి ఆత్మసుఖమునకు ఈ టత్రివిధములను 
శ్రీగురుడు తెలిపిన దానిని వంచించునట్టి వ్రతహీనుని 
జూపకుమయ్యా కూడల చన్న సంగమదేవా! 202 


48 


గురుహస్తమునందు పునర్జాతుడైన* భక్తునియందు 
ఏ జన్మజాతిని వెదకనగును? 

అవన్నియు ప్రాకృతులకుగాక, అప్రాకృతులి కుండునా చెప్పుమా? 
సాక్షి : “అప్రాకృతస్య భక్తస్య గురుహస్తామలాంబుజాత్‌ 
పునర్జాతస్యాత్మ జన్మజాత్యాదీన్న చకల్పయేత్‌॥” 

అను ఆగమము తెలియక నీ శరణులయందు జాతినినెదకుకొను 
పాతకులనాకెక్కడను జూపకుమయ్యా 
కూడల చన్న సంగమదేవా! 205 


44 


శ్రీమంతుని శిష్యునకు గురువు దరిద్రుదైన 
అభిమానముచేత అవిశ్వాసమునుజేయునరకుని 


1. మళ్ళీ జన్మించిన; 2. వీరశైవులు; 3. శివాగమశ్లోకము. 


44 చన్న బసవేశ్వరుని వచనములు 


నాకెక్కడనూ జూపకుమయ్య 
“రూపాన్వితం కురూపంతు మలినం మలినాంబరం। 
యోగీంద్రమనిశం కాయమిత్యాదీన్న విచారయేత్‌॥” 

ఇట్లను వచనము నమ్మినానయ్యా కూడల చన్న సంగమదేవా! నీయాన 


45 


సూతకమున్న దనిన లింగార్బనగాదు 
పాతకమున్నదనిన జంగమార్చనగాదు 
ఇట్లు సూతక పాతకములు రెండునుండవు 
కూడల చన్న సంగయ్యా! మీ శరణునికి 


46 


లింగమూర్తిని నిత్యము తప్పక ముప్పొద్దు 

తప్పక పూజించుటుత్తమము, 

రెండుపూటలుపూజించుట మధ్యమము 

ఒకసారి పూజించుట కనిష్టము 

ఈ త్రివిధముల నరయక భక్తులమైతిమని 

యు క్తిదప్పి నుడివిన ముక్తినిచ్చునా 
కూడల చన్న సంగమదేవుడు! 


47 


(బ్రహ్మను పూజించి, నిర్మూలమయ్యిరి 

విష్ణువును పూజించి భవములందుచిక్కు కొనిరి, 

భైరవుని పూజించి వెలివేయబడిరయ్యా 

మైలారు దేవునారాధించి కురులు చిటికెనవేలును 
తెగించుకొని శునకమై మొరుగుచుండిరి 

జనదేవునారాధించి లజ్జ సిగ్గుల విడచిరి 

మా కూడల చన్న సంగయ్యనారాధించి 
భక్తులనిపించుకొనిరి చూడయ్యా! 


206 


213 


216 


228 


45 


48 


(బ్రహ్మడు భక్తుండైననేమయ్యా 
సూతక పాతకముల నొదలకున్న 
క్షత్రియుడు భక్తుండైన నేమయ్యా 
క్రోధ హింసలనొదలకున్న 
వైశ్యుడు భక్తుండైననేమయ్యా 
కల్లకపటముల వీడకున్న; 
శూద్రుడు భక్తుండైననేమయ్యా 
స్వజాతియనుట నొదలకున్న 
ఇట్లీ జాతి డాంభీకుల మెచ్చడు 
మా కూడల చన్న సంగమదేవుడు. 230 


49 


మల విశిష్టులగు మానవులు 
బహిరంగ తీర్ధములందు మునిగి, 

అచట కాలుసేతులు మొదలుగా 
సర్వాంగములను కడుగుకొని, 

పరిశుద్ధమైతిమని తలంతురు చూచితివా! 
మరల ఆమలినమైన జలమునే తీర్థమని 

లింగమున కభిషేకమొనరింతురు చూచితివా! 
శివజ్ఞానుల పాదోదకము పరిశుద్ధముగాదని 
కూయుచుందురు చూచితివా! 

ఇట్టి పిచ్చికూతలవిని, మా ప్రమథులు 

హ! హా! అని నగుచుందురు చూడుమా! 


బో 


కూడల చన్న సంగమదేవా 2౩8 


46 చన్న బసవేశ్వరుని వచనములు 


50 


క్రియలేని భక్తుడు మనుజుడు 
క్రియలేని మహేశ్వరుడు రక్కసుడు! 
క్రియలేని ప్రసాది యవనుడు 
క్రియలేని ప్రాణలింగ భవి; 
కియలేని శరణుడు అజ్ఞాని 
క్రియలేని లింగైక్యుడు జన్మలకులోనగు 
చూడుమా కూడల చన్న సంగమదేవా! 2837 


ర్‌1 


వీరశైవుండైనచో; పరధన పరసతుల ముట్టకుండ యుండవలయు, 
ఏవిధమైన పరహింసల జేయవలదు, 
దేహము క్షీణించినను పట్టిన నేమముల విడువక నాచరించవలయు, 
ఇట్టి వీరాచారము నెలకొననిదే 
వీరవంశమునందు బుట్టినంతనే వీరశైవుండెటులగునయ్యా! 
కూడల చన్న సంగమదేవా! 239 


ర్‌2 


అంగముపై లింగములేకున్న ప్రాణముండదు. 
లింగ పరిణామమగుటెట్లు 
అంగత్రయములు గలవాడు 
లింగత్రయ సంపన్నులు గావలయును, 
ఒక అంగము విరహితులైయుందురా? 
కంటిచూపున కింపగునదేది చెప్పుమా? 
ఒక అంగమును విడచి మరొక 
అంగము కనుపించునా? 
సందుభేదము లేనట్టి మడివాళునిరీతి 
కూడల చన్న సంగనియందు నీకెట్లు 
సాధ్యమగును చెప్పుమా సిద్ధరామయ్య! 246 


ము 47 
దధి 


48 


ర్‌తి 


అంగముపై లింగముండగా స్థావరలింగమునకు శరణన తగదు 
అన్యలింగమును ముట్టి దర్శన స్పర్శనముజేయు కుక్కల నేమందునయ్యా 
అంగము పైనున్న లింగము స్థావరలింగమునుదాకిన 

ఏదిగొప్పది ఏదిచిన్నదియందునయ్యా? 
తాళసంపుటమునకురాని ఘనము 

“ప్రాణలింగం పరిత్యజ్య అన్యలింగముపాసితం। 

శ్వానయోని శతంగత్వా ఛాండాల గృహమాచరేత్‌!” యనురీతి 
తనవద్దనున్న లింగమును తృణీకరించి 

దూరమందున్న స్థావర లింగమును 
గొప్పగాజూచు అనాచారి వ్రతభ్రష్ణుల ముఖము 
జూపకుమయ్యా! కూడల చన్న సంగమదేవా! 251 


54 


పతివ్రతయైనచో అన్యపురుషుల సంగమమెందుకయ్యా! 
లింగ సంగుడైనచో అన్యలింగపుసంగమమెందుకయ్యా! 
అగుపడిన వారివెంటబడిపోవు ఛండాలునివలె; 
ఒకనినిచేపట్టి మరియొకరికి మాటనిచ్చి; 
మరియొకరితో కనుసన్న జేయు భోగస్తీవలె; 
ప్రాణలింగముండగా స్థావరలింగమునకై హర్షించిపోయి 
నమస్మరించు కష్టమెందుకు? 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యా! 
ఇటువంటి పాపులను నాకు జూపకువయ్యా! 252 


ర్‌ర్‌ 


తనువు శుద్ధమయ్యెను గురునివలన 
మనస్సు శుద్ధమయ్యెను లింగమువలన 
ధనము శుద్ధమయ్యెనుజంగమునివలన 
ప్రాణము శుద్ధమయ్యెను ప్రసాదమువలన 


చన్న బసవేశ్వరుని వచనములు 


ఇటులీ చతుర్విధముచే నాసర్వాంగము శుద్ధమయ్యెను. 
కూడల చన్న సంగమదేవా! 266 


56 


లింగసాహిత్యము మడివాలయ్య 

జంగమ సాహిత్యము బసవన్న 

వీరిద్దరి ప్రసాద సాహిత్యము నేనే 

కూడల చన్న సంగమదేవా. 272 


ర్‌7 


జంగమునిజూచుచు అహంకారమందుండు 

అన్యదేహుని నేనేమందునయ్యా శివుడా! 

లింగస్థలమునకుజెందరు; గురులింగములు చెప్పిన దానినిమరచిరి 
సాక్షి : “భస్మాంగమాగతం దృష్ట్యా ఆసనం న పరిత్యజేత్‌। 

స్వధర్శః పితృధర్మశ్చ సర్వధర్మో వినశ్యతి! 

కులీన మకులీనం వా భూతి రుద్రాక్ష ధారిణం! 

దృష్టకోన్న తాసనే తిష్టన్‌ శ్వానయోనిషు జాయతే॥” 
ఈ ఉక్తినిబట్టి కూడల చన్న సంగమదేవా 

భస్మాంగినిజూచిన, నమోనమో యందును. 278 


ర్‌రి 


చేయునట్టి దాసోహము కింకుర్వాణముచే 'నైనచో 
ఆ భక్తుని అవగుణములు ముట్టజాలవు 
అర్థప్రాణాభిమానమను త్రిస్థానముల శుద్ధమొనర్చుకొని 
నిరాభారియందణగికొని యుండునుకూడల చన్న సంగయ్య! 
అర్థః ప్రాణోభిమానశ్చ గురౌలింగేచ జంగమే। 
గ్రిస్థానేశుద్ధి మాప్పోతి నిరాభారిణి మజ్జనం। 
దాసోహమితి కర్తవ్యం దుర్గుణో నోస్తికః ప్రభోః 279 


1. ధాంబికము లేకుండ 


భక్తస్థలము 49 


50 


59 


ఇష్టలింగము ప్రాణలింగమనుదానిని ఎవరెరుంగుదురు 
ఇష్టలింగమనునది దర్పణము 
ప్రాణలింగమనునది ప్రతిబింబము 
దర్పణముమాసిన (మలినమైన) ప్రతిబింబము 
కనుపించునా? 

ఇష్టప్రాణ తృప్తి అందురు చూడుమా? 
ఇష్టలింగమందు అష్టవిధార్చన షోడశోప 
చారము మలినమైన" 
ప్రాణలింగము చూడవచ్చునా? 

సాక్షి :“ఇష్టలింగమ విశ్వస్య ప్రాణలింగంనపశ్యతి। 
దర్పణ ప్రతిబింబస్తుు యథారూపంతథా భవేత్‌! 

ఈ కారణమున ఊడల చన్న సంగమదేవా 
ఇష్టమందు ప్రాణతృప్తిని జెందినవారినిచూపి బతికించుమాయ్య 299 


60 


కాయమున్ని లింగదర్శనము 

కాయమున్న జంగమ దర్శనము 

కాయమున్న ప్రసాద సంపత్తు 

కూడల చన్న సంగమదేవా 

ఈ కాయమువలననే మిమ్ము గంటినయ్యా 314 


1. లోపించిన, 2. శరీరము. 


చన్న బసవేశ్వరుని వచనములు 


మహేశ స్టలము 


61 


మోహపునవ్వు వారాంగనకు, విడంబనము విద్యావంతునికి, 
మందులుమాయలు, పాములనాడించెడివానికి, 
గెలుపు ఓటమిమాత్సర్యము దొమ్మరికేగాని, 
శివభక్తుకుగలదా అయ్యా? 
ఒకరినొకరు మత్సరమున జూపుచు నరకమునకు దిగుమని 
శ్రీగురువు లింగమును ఇచ్చెనా? 
లింగభక్తం సకృద్వేషి సకృల్లింగంతు దూషకః। 
యుగకోటి క్రిమిర్భూత్వా విష్టాయాం జాయతే పునః॥ 
ఇదిదెలసి శివభక్తులు మదమత్సరమును వదలి 
గురులింగ జంగములకుజేయు సత్‌భక్తుడే 
శివుడని చూడకుండిన 
ఆఘోర నరకమందుంచునయ్యా కూడల చన్న సంగమదేవుడు 860 


62 


అర్థమదము, అహంకారమదము, కులమదము, వదలకుండిన 
సమయాచార సమయభక్తి ఇంకెవరికి నలవిగాదు చూడుమా? 
మాటలలో అధిగమించిన చతురులకు 
సమయభక్తి, ఎక్కడిదయ్యా! కూడల చన్న సంగమదేవా! 347 


63 


బ్రహ్మోపదేశమయ్యెనని (బ్రహ్మముతోధిక్మారమువలదు 
కాలజ్ఞానమయ్యెనని కర్మను నిందించకుము 
శివజ్ఞానదీప్తి తలకెక్కెనని శివశరణులతో ధిక్మారమువలదు 


మహేశ స్థలము 51 


52 


ఈ పత్రివిధమగు ఉత్సాతము చాలదు 
కూడల చన్న సంగమదేవుని సాక్షిగా 
వీరందరు సజ్జనశుద్ధి శివాచారమునకు తగరు. 362 


64 


నిజములేని భక్తి పదివేలఏండ్లు జేసిననేమి? 
నిష్టలేని పూజ ఎంతకాలము జేసిననేమి? 
భావమునిలుకడ జెందలేక నిజములేని ప్రసాద 
మెంతకాల మనుభవించిననేమి 
అభ్యాసమగునేకాని సహజముకాదు 
సమ్మతముకాదు 
ఒకరినిజూచి నొకరు చేయుదురు 
తమలోతాము విచారించుకొనజాలరు. 
ఇటువంటి వారిని భక్తులనరాదు; 
మహేశ్వరులనరాదు 
కూడల చన్న సంగమదేవా నీ సాక్షిగా ఛీ! యనెదను. 363 


65 


ముత్యము నీటబుట్టి మరల నీరగునా 
గురుకారుణ్యము వడసిన భక్తుడు తిరిగి తన 
పూర్వాచారమునగలసిన 
ఆచార ద్రోహము, గురుద్రోహము, లింగద్రోహము 
జంగమ ద్రోహము, పాదోదకద్రోహము, ప్రసాదద్రోహము 
ఇటులీ షడ్విధ ద్రోహములు గలుగునని తెలియనివానికి 
కుంభీపాకనాయక నరకమునందుంచును 
కూడల చన్న సంగయ్య 865 


66 


గురుభక్తి గురుభజనలేని పాపి సమీపమందుండదగదయ్యా 
శివభక్తి శివభజనలేని పాపితో స్నేహము జేయరాదయ్యా 


చన్న బసవేశ్వరుని వచనములు 


శైవసన్యాసి కాళాముఖి గురువను అనామికునితో మాట్లాడగూడదు 
అంటగూడదు, ముట్టగూడదు, భ్రష్టునికి శిష్యుడుగారాదు. 
విభూతి రుద్రాక్షలయందు ప్రీతిప్రేమలేని నీచుని 
గురువను పాతకునిమాట వలదయ్యా 
భుక్తిలేనివారిలో యుక్తి లేదయ్యా 
ఆ యుక్తిలేని వానియందు ముక్తిలేదయ్యా! 

ఈ గుణములులేని వారియందు కరుణనుబొంది 

నడచువాని సాంగత్యము వలదు 

కూడల చన్న సంగయ్యా 

నీ సమయమునకు సరిపడనివాడు మాకు వలదయ్యా 366 


67 


సజ్జన సద్భావి అన్యులను చేయిజాచి వేడడు. 
లింగమును ముట్టినచేతిని ముడుపుగా నుంచును; 
కన్నులతో (ఢేమతో చూడడు, పరవధువును 
మనస్సునందైనను తలపడు, 

మానవసేవ చేయడు, లింగమును వేడడు. 
లింగముయొక్క దాక్షిణ్యమునొల్లడు. 

కూడల చన్న సంగమదేవా నీ శరణుడు. 


68 


బట్టబయలంత గట్టిపడిన 
స్వర్ణమర్శ పాతాళములకు తావింకెక్కడిదోయి? 
మేఘ నిర్మల జలమంతయు ముత్యములైనచో 
సప్తసాగరములకు ఉదకమింకెక్కడిదోయి? 
కష్టజీవులగు మనుజులెల్ల చక్కని శివజ్ఞానులైనచో 
ముందు భవసంసారలత పెరుగుటెట్లో? 
“గురుభక్తిం పరిత్యజ్య సద్యోపినరకం వ్రజేత్‌” అనురీతి 
కూడల చన్న సంగయ్యా లక్షకొకభక్తుడు 
కోటికొక శరణుడు. 377 


మహేశ స్థలము 53 


54 


69 


పరధన, పరస్త్రీ, పరహింస యందాసక్తి వదలకున్న 
ఎట్లు మాహేశ్వరుడగునయ్యా? 
లింగపూజయందు లీనమై అంగగుణములకు విరోధికాకున్న 
ఎట్లు మహేశ్వరుడగునయ్యా? 
గురుప్రసాదమునందు నిహితావధానిగాకున్న 
ఎట్లు మహేశ్వరుడగునయ్యా? 
కూడల చన్న సంగయ్యయందు 
మహేశ్వరుడనిపించుకొనుట సామాన్యమా అయ్యా! 378 


70 


నిష్టయందు గరిష్టుడైనచో 
ఏకోభావమునందు సొమ్ము సంబంధము 
ఆహ్వాన విసరనములు ద్విర్భావ బుద్ధినెలకొన్నచో 
అతడు మహేశ్వరుడు 
గురుముఖమందున సర్వశుద్దుడై 
పంచభూతముల దాక్షిణ్యము తొలగిన 
అతడే మహేశ్వరుడు. 
పరదైవ, మానవసేవ, పరస్త్రీ పరధనములను వదలి 
ఏకలింగ నిష్టాపరుడై 
దాసత్వం, వీరదాసత్వం, భృత్యత్వం వీరభృత్యతా 
సమయః సకలావస్థః। సజ్జనః షడ్విధస్తథా। 
యనుశ్చతి యర్ధమున నియతుడు గాగల్లిననే 
అతడు మహేశ్వరు డగునయ్యా 
గురుమార్గమె తనకు సన్మతమై 
తనమార్గమే గురువునందు సన్మమై యుండగలిగిన 
అతడు మాహేశ్వరుడు. 
ఈ మతము తెలియకనేను మాహేశ్వరుడనను 
ముక్కిడివాని మెచ్చునా 
కూడల చన్న సంగమదేవుడు? 379 


చన్న బసవేశ్వరుని వచనములు 


71 


శివ జన్మమునందుబుట్టి శివశరణుల గృహముజొచ్చి 
వారిచ్చినది గ్రహించుట 
భవభరితుల ఇంటియందు లింగార్చన జేయరాదు. 
భవ విరహిత లింగమునకు భవిపాకమొసగిన 
రౌరవనరకము చూడుమా! 
“ఆ సంస్మారకృతం పాపం శంభోర్షైవేద్యమేవచ। 
అనైవేద్యంతు భుంజీయాన్నరకే కాల మక్షయం॥ 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యా, 
భవిపాకమువలన పునరపి జన్మము॥ 380 


72 


శివమంత్ర సంస్మారమొందని తను భవులు 

తన లింగమునకు భవిపాకము జూపిన ఎడల 
భవిమిశ్రమమును తప్పించినవాడన వచ్చునా? 

శివమంత్ర సంస్మారమును గలవాడై 

జాతిసూతకము, జననసూతకము, ప్రేతసూతకము, 
ఉచ్చిష్టసూతకము, రజస్సూతకములను 
పంచసూతకములున్న మన భవులు 

తనలింగమునకు బోనమును వీడినచో 

భవిమిశ్రమము తప్పించినవారన వచ్చునా? 

తనువు భవియగు వానిహస్తముచే పంచమహాపాతకము 
మనము భవియగువాని హస్తముచే ఆ ఘోరనరకము 
“భవీనాం పాపదృష్టీవాంన కించత్సరమం పదం” 
యనుదానిని దెలిసి ఇట్టిభవులను తనయందిండుకొని 
సిగ్గుచెడిన దురాచారులను నాకు భవిమిశ్రమములు లేవనుట 
సజ్జన సద్‌భక్తులు మెచ్చరు కూడల చన్న సంగమదేవా 381 


మహేశ స్థలము 55 


56 


73 


సద్భక్తుల కడుపునందు బుట్టిన సంతానము భవినాచరించిన 
పంచమహాపాతకమని గురువచనము: 
తిలషోడశభాగంచ తృణాగ్రాంబుకణోపమం। 
పాదోదకం ప్రసాదాన్నం, నాశనాన్నరకం వ్రజేత్‌! 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యా 
మీ శరణునకు సంతానము గాకుండపోని. 382 


74 


నొసట ఒకకన్ను గలవాడైననుగాని 
అతని అంగముపై లింగసంబంధము లేనిచో 
అతని ఇంటియందుజేయబడిన పాకము శ్వాన మాంసమునకు సరి 
గనుక తెలిసినవారు ఒల్లరు. 
శివభక్తుడుకానివాని ఇంటియందు తినిన 
జన్మజన్మాంతర శ్వానయోనియందు బుట్టకతప్పదు? 
ఓ శివా నీవులేనివాని ఇంట తినువానికి 
నామనస్సు వొప్పదయ్యా కూడల చన్న సంగమదేవా. 


75 


శివభక్తుడైన పిదప భవి మిశ్రమము నడువరాదు. 
అన్యదేవత భజనజేయరాదు. 
మాతరః పితరశ్రైవ భర్తారోబాంధ వాస్తథా! 
శివసంస్మార విహీనాశ్సేత్‌ పాకో గోమాంస భక్షణం॥ 
అనుటవల్ల కూడల చన్న సంగయ్యా మీ లింగ సంగులుచేరరు. 387 


76 


గురువునందు సదాచారము, లింగమందు శివాచారము 
జంగమునియందు సమయాచారము 
ఇటులీ త్రివిధాచార సంబంధమైన పిదప 


చన్న బసవేశ్వరుని వచనములు 


తనశీలమునకు సరియగు శీలము లేనివారి 
ఇంటిని అనుసరించి నడచిన 
కూడల చన్న సంగని శరణ పూర్వాచారి బసవన్న మెచ్చడయ్యా 400 


77 


వేదముజదువు అన్నలారా మీరు వినుడు 
వేదము వేధించలేదు, శాస్త్రములు సాధించలేదు, 
పురాణము పూర్తిజేయలేదు ఆగమమునకు ఆదిలేదు 

ఈ కారణమున ఆద్యులుగారు, వేద్యులుగారు, సాధ్యులుగారు 
పెద్దలుమాత్రమే వారుచూచితివా కూడల చన్న సంగమదేవా 421 


78 


కర్మజాతమును బోనాడి శ్రీగురులింగము పుణ్యజాతునిగా నొనర్చిన పిదప 
అతనికి శివకులమేగాక, వేరొకకులము గలదా! 
మాతాగారి పితారుద్ర ఐశ్వర్యం కులమేవచ! 
బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం॥। 
యనురీతి కూడల చన్న సంగయ్యా 
మీ మహేశ్వరుల కులమునకు ప్రతిగానను. 425 


79 


ద్విజులు ప్రతిసంవతరము శ్రాద్ధముజేయునెడ 
“విశ్వదేవానుజ్ఞ్ణయా పితృకార్యే ప్రవర్త యేత్‌” 
అను వచనమును బట్టి 
“గయాయాం శ్రీరుద్రపాదే దత్తమస్తుం” 
అను పిండమునుబెట్టి 
“వసురుద్రార్మ రూపేణ మధ్య పిండస్తు పుత్రతః। 
వేదోక్త రుద్ర నిర్మాల్యం కిం పునర్బహు భాషణే”॥ 
అనిరుద్రపిండముచేత జన్మించి 
“జన్మనాజాయతే శూద్రః” అననునటువంటి వేదవాక్యమువిని 
సావిత్రీ ప్రదాన గాయత్రీ ఉపదేశముచేసి 


మహేశ స్థలము 57 


58 


“మానసోకే తనయే” అను (శ్రుతి మంత్రముచేత 

నిర్మాల్య పాదోదక ప్రసాదము ధరించవలదను 

శాపహతులగు శ్రుతి బాహిరుల నేమందునయ్యా 

కూడల చన్న సంగమదేవా! 449 


80 


ముండచేత వాయనముకొన్న నేమయ్యా 
మొగడున్న ముత్తైదువలు మెచ్చుకొనరు. 
శైవగురువునిచేత లింగసాహిత్యమైన నేమయ్యా 
వీరశైవ శరణులు మెచ్చరు 
ఈ కారణముచేత కూడల చన్న సంగమదేవయ్యా 
శైవగురువుచేత (హస్తము) సాహిత్యము బొందుటకంటె 
చచ్చుటయే మేలయ్యా 468 


81 


కామమే శూద్రుడు, క్రోధమే మాల, 
లోభమే దొంగ, మోహమే బెస్తవాడు, 
మదమే మాదిగ, మత్సరమే సురాపాని, 
ఇటులీ షడ్విధ భవులను తమ ఎదయందుంచుకొని 
భవిపాకము పరపాకమునను పంచమహా 
పాతకుల మెచ్చునా కూడల చన్న సంగమదేవా! 


82 


అయ్యా! అది సృష్టినుండి నేటివరకు 
నానా యోనులయందు పుట్టిపుట్టి కష్టించి నోరెండినవానికి 
అంధ-టిట్టీభ న్యాయమువలె 
అకస్మాత్‌ జ్ఞానముతోగూడిన నరజన్మ లభించుట దుర్లభము! 
అందును శైవకులమున జన్మమెత్తుట అతిదుర్లభము 
దానికంటెను వీరశైవ వంశమున జన్మించుట! 
అత్యంత దుర్లభమైనది చూడుమా! 


చన్న బసవేశ్వరుని వచనములు 


కిమస్తి బహునోక్తేన। మానుషం జన్మ దుర్లభం। 
తత్రాపి దుర్లభం కులే శైవస్య కస్యచిత్‌ 
వీరశైవాన్వయే జన్మపరమం దుర్లభం స్మృతం॥ అను సూక్తిమేరకు 
సమస్త ప్రాణులలో వీరశైవుడే సర్వోత్తముడయ్యా 
కూడల చన్న సంగమదేవా. 499 


83 


ఏక ఏవరుద్రో నద్వితీయాయ తస్టే 

అను (శ్రుతిని దెలసి. 

మరి వేరే దేవుడు గలడను విప్రులు మీరువినుడీ 
ఓం నిధన పతయేనమః ఓం నిధన పతాంతికాయ నమః। 
ఓం ఊర్జాయ నమః ఓం ఊర్థ్వలింగాయ నమః 
ఓం హిరణ్యాయనమః ఓం హిరణ్య లింగాయ నమః 
ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః। 
ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః దీనికి సాక్షి 

భవాయనమః భవలింగాయ నమః శివాయనమః శివలింగాయనమః 

జ్యేష్టాయ నమః జ్యేష్టలింగాయ నమః। గ్రేష్టాయ నమః గ్రేష్టలింగాయనమః 
జ్వలాయ నమః జ్వాలలింగాయ నమః। వ్యాలాయనమః వ్యాలలింగాయ నమః 
వ్యోమాయ నమః వ్యోమలింగాయ నమః। ఆత్మనే నమః ఆత్మలింగాయ నమః 
శూన్యాయ నమః శూన్యలింగాయ నమః। శర్వాయ నమః శర్వలింగాయ నమః। 
స్థూలాయ నమః స్టూలలింగాయ నమః సూక్ష్మాయ నమః సూక్ష్మలింగాయ నమః 
నేత్రాయ నమః నేత్రలింగాయ నమః శ్రోత్రాయనమః శోత్రలింగాయ నమః 
ఘాణాయ నమః ఘ్రాణలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః 
శాంతాయ నమః శాంతలింగాయ నమః 

సర్వలింగం స్థావయేత్‌; ఓం పాణిమంత్రం పవిత్రం” అన్నందున 
దీనిని తెలిసి తెలిసి మరల దైవము కలడను ద్విజులెల్లరు భ్రమితులు 

కూడల చన్న సంగమదేవా! 505 


మహేశ స్థలము 59 


60 


84 


“శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే। 
శివస్యహృదయం విష్ణుర్విష్టోశ్చ హృదయం శివౌ। 
యథాశివమయో విష్ణురేవం విష్ణుమయః శివః॥ 

ఇట్లను పాతకులారా! మీరు వినుడీ 

“ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః 

ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌” 


ఇటు పలుకునట్టి వేదములలో ఈ శబ్దముగలదా వుండినచో చూపుడు 


వెనుకటి దానిని గుర్తించరు, ముందు విచారించరు. 
ఇట్టి అంత్యజుల నేమనవలెనయ్యా 
కూడల చన్న సంగమదేవా 


85 


లింగములేక నడచువాని లింగములేక నుడువువాని 


లింగములేక సంగము జేయువాని అంగసూతకము ముట్టరాదు. 


లింగములేక నుడువుట శబ్దసూతకము వినరాదు. 
లింగములేక కూడిన ఆ నడనుడులు సిగ్గుచేటు గల్లించును. 
శివ శివా! లింగములేని ఉమ్మిని మింగినచో 

నానాటికి కిల్చిషము కూడల చన్న సంగమదేవా. 


86 


లింగములేని నామనస్సు శాంతించదు శాంతించదు. 
జంగమము లేనిదే నామనస్సు శాంతించదు శాంతించదు 
ప్రసాదము లేనిదే నాతనువు శాంతించదు శాంతించదు. 
కూడల చన్న సంగయ్యా ఇది సత్యము చూడుమయ్యా 
సకలేంద్రియములు అన్యసంగమమునకు అంగీకరింపవు. 


506 


512 


513 


చన్న బసవేశ్వరుని వచనములు 


87 


నదీ, కూప, తటాక జలాశయమందలి జలమునుదెచ్చి, 
మజ్జనము చేయువారందరును శీలవంతులా? 


పాకమునందు పరపాకము భవిపాకము అనువారందరు శీలవంతులా? 


కంచము గిన్నె శుభ్రముగా కడిగిననేమము 
జేసికొను వారందరు శీలవంతులా? 
కంఠపావడము, ధూలిపావడము సర్వాంగపావడము 
అను వారందరు శీలవంతులా? 
అదేమి కారణమనగా 
వారు “సంకల్పంచ వికల్పంచ” అనుటవల్ల శబ్దభవులు, 
భవి అనువాడే శ్వపచుడు: వ్రతస్థుడనువాడే చర్మకారుడు, 
శీలమింకెవ్వి యనగా 
ఆశనము నెరింగి వ్యసనముడిగి వ్యాప్తియుడిగి 
అష్ట మదమంతయు నష్టముగాకున్న 
కూడల చన్న సంగమ దేవునియందు శీలములేదు చూడుమా. 


88 


సర్వసంగ పరిత్యాగియైన శివశరణుని 
లోకపు సంసారులెట్లు మెచ్చుదురయ్యా? 
ఊరియందుండిన, ఉపాధియందురు, 
అడవియందుండిన మృగమందురు, 
ధనమునొల్లకున్న దరిద్రుడందురు. 
ఆడదని జూడకున్న నపుంసకుడందురు, 
ఇల్లువిడచిన పూర్వజన్మ కర్మియందురు 
మాటలాడకున్న, మూగయందురు 
మాటలాడిన మాటలెందుకయ్యా జ్ఞానికని 
నిజము పలికిన నిష్టురుడందురు. 

సమత పలికిన పిరికియందురు 

ఈ కారణమున కూడల చన్న సంగయ్యా 


మహేశ స్థలము 


518 


61 


మీ శరణుడు లోకము మెచ్చనుడువడు 
లోకము మెచ్చనడువడు. 

89 
పూర్విక పూజక, అపూర్వికభక్త 
కర్మిపూజక, నిష్కర్మిభక్త; 
లింగపూజక, జంగమభక్త? 
తనుగుణ పూర్వసూతక విరహితుడు 
మా కూడల చన్న సంగయ్యయందు 
అతడే అచ్చశరణుడు. 


90 


525 


529 


తన లింగమునకు అర్చించరానిచోట ప్రసాదమునుగొను 
దొంగ శునకమువలె తినువారి నేమందునయ్యానేను, 
అది తనువును పెంచుటకేకాని అది తననేమమునకు తగదు. 


“ద్రవ్యం జాతు శుభం భవేత్‌” అనుటవల్ల 


ఈ కారణమున కూడల చన్న సంగయ్యయందు చెడినట్టి 


వ్రతగేడి మూర్చుల నేమందునయ్యా! 
91 


549 


లోకము నంటడు లౌకికమును కలియడు ఏకగ్రాహి శరణుడు. 
లింగమును పూజించి అన్యము తెలియని అచ్చలింగైక్యుడు 


కూడల చన్న సంగమదేవా నీ శరణుడు. 
92 


566 


అంగముతో లింగసుఖము, లింగముచే అంగసుఖము 
అంగ లింగ సంగమముచేత పరమసుఖము చూడయ్యా 


అంగలింగ సామరస్య సుఖమును 
కూడల చన్న సంగయ్యయందు 
లింగైక్యులకే తెలియును. 


62 


575 


చన్న బసవేశ్వరుని వచనములు 


93 


ప్రసాదిని ప్రసాదిని అని పేరు బెట్టుకొని నడుపువానికి ప్రసాదమెక్కడిది. 
తనువుముట్టి గ్రహించునది ప్రసాదముగాదు, 
మనస్సుముట్టి గ్రహించునది ప్రసాదముగాదు, 
ధనముముట్టి గ్రహించునది ప్రసాదముగాదు, 
ఈ త్రివిధ సాహిత్యమందు గ్రహించునది ప్రసాదముగాదు. 
చేయిజాపి (గ్రహించు నతడు గురుద్రోహి 
చేయిజాపిన ఇచ్చువాడు శివద్రోహి 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యని ప్రసాదము 
మనమునకు మహాఘనము! ఏమని పోల్చుదునయ్యా? 577 


94 


భక్తులమైతిమని భవిపాకము నొల్లమనెదరు. 
భవిపాక మెట్లుండునయ్యా 
అంగత్రయమున చూచిన అది భవిపాకము 
లింగత్రయ దృష్టికది చెల్లదు 
గురుకారుణ్యము గలదని భక్తులందురు. 
వారికి అంగత్రయముల చూపుగలిగినచో 
లింగత్రయముల చూపెక్కడిడి? 
పంచభూతముల కాయమును దెచ్చి 
భక్తుడనని చెప్పిన ప్రసాదమునాస్తి 
యన్నది మా కూడల చన్న సంగయ్య వచనము. 578 


ప్రసాది స్థలము 63 


64 


95 


కోరివచ్చు పదార్థము అంగభోగము 
కోరకనే వచ్చునది లింగభోగము 
అంగభోగము అనర్పితము; 
లింగభోగము ప్రసాదము 
వలయుననునది కాయగుణము 
వలదనునది వైరాగ్యము 
వలయుననుట గాదు 
వలదనుటయు గాదు 

ఈ ఉభయముల నతిక్రమించి 
భోగింపగలిగిననే 

కూడల చన్న సంగయ్యా 

మీ శరణుడనెదను. 585 


96 


శీలము శీలమని గర్వించి నుడువుచుందురు శీలమేదని తెలిసికొనుడు, 
ఉన్నదానిని వంచన జేయకుండుటయే శీలము 
లేని దానిని అడుగుకుండుటయే శీలము 
పరధనము పరస్త్రీని ముట్టకుండుటయే శీలము 
పరదేవత పరసంబంధమునకు దూరమున నుండుటయే శీలము 
గురునింద హరనింద జంగమనిందలను వినకుండుటయే శీలము 
కూడల చన్న సంగయ్య శరణులరాకకై 
సంతోషముతో నుప్పొంగుటే అచ్చశీలము 5838 


97 


ఇతర దేవుండ్లుగల భక్తుని ఇంట భుజించుట అన్యాహారము 
నమ్మకములేని భక్తుని ఇంటియందు భుజించుట సందేహపుకూడు 
నేను జేసితినని అహంభావముతో పలుకు భక్తుని ఇంటి భోజనము వాంతికూడు 
నిన్ను నమ్మిన సజ్జన సద్భక్తుని ఇంటి యందలి భోజనము 


చన్న బసవేశ్వరుని వచనములు 


సంచార, భృత్యాచార, శివాచారముచే వచ్చినదిగా 
లింగార్చితమయ్యా కూడల చన్న సంగమదేవా. 590 


98 


శీలవంతులందరు వారివలె నుండనిమ్ము 
తమ తమ మనస్సున ముదమును పోగొట్టుకొని 
తమలోవున్న భవులను భక్తులుగాజేసి 
తమయందున్న అష్టమదములు, సప్తవ్యసనములు, 
అరి షడ్‌వర్గములు, పంచభూతములు, 
చతుష్మరణములు, త్రికరణములు, త్రిగుణములు, 
శివ సంస్మారముచేత లింగకరణములనిపించి 
నిత్వలింగార్చన జేయువాడే శీలవంతుడయ్యా 
అతని శ్రీపాదమునకు చేయెత్తి పొగడుచున్నవి వేదములు: 
“ఓం అయం మే హస్తో భగవాన్‌ అయం మే భగవత్తం। 
అయం మే విశ్వభేషజః అయం శివాభీమర్శ॥ 
అయం మాతా అయం పితా॥” 
ఇట్టి లింగార్చన జేయునతడే సంబంధి యనుపించుకొన గలడయ్యా 
కూడల చన్న సంగమదేవా. 593 


99 


గురునియందు భక్తి లింగమునందు నిష్ట. 

జంగమమందు సమాధానము 

అర్బితమందు అవధానము 

ప్రసాదమందు పరిణామము 

ఇట్లున్నది కూడల చన్న సంగయ్య వచనము. 597 


100 


అంగముపై లింగములేనివారు 
లింగమునకు నైవేద్యము జూపగూడదు. 
చేసిననేమి చేతును? 


ప్రసాది స్థలము 65 


66 


వారు చేసిన అన్నమును లింగమునకుఅర్పించి 
ప్రసాదమని భుజించిన కుంభీపాక, నాయకనరకము, 
కూడల చన్న సంగమదేవా. 604 


101 


తన ఇంటిని ప్రవేశించని గురువును వెతకికొనిపోవు నతడు శిష్యుడుగాడు; 
తానుబోని ఇంటివారికి, కారుణ్యముపదేశ మొనర్చువాడు గురువుకాడు; 
అంగ విక్రయముజేసి, తిను శిష్యుడు గురుద్రోహి 
లింగ విక్రయముజేసి తిను గురువు శివద్రోహి 
సాక్షి: నామధారక శిష్యాణాం; నామధారీ గురుస్తథా। 
అందకో౭_ ౦ధకరాసకో భవేతాం పతితావుభౌ”॥ 
ఈ గురుశిష్యులిద్దరిని భక్తులనిన 
కూడల చన్న సంగయ్య నాయక నరకమునందుంచును. 648 


102 


ల. 


ద్ధ సిద్ధ ప్రసిద్ధ ప్రసాదమనెడు వారు మీరు వినుడు: 
ద్ద ప్రసాదము గురుముఖమునుండి వచ్చినది; 
ప్రసాదము లింగముఖము నుండి వచ్చినది; 
లో ఏదిగొప్పది? ఏది చిన్నది? 
హత్తునకు మహ; ఘనమునకు ఘనము మహాఘన ప్రసాదము. 
గురు ప్రసాదముచేత తనువు శుద్ధమాయెను; 
లింగ ప్రసాదముచేత మనస్సు శుద్ధమాయెను; 
జంగమ ప్రసాదముచేత ప్రాణము శుద్ధమైనది; 
శరణ సంగముచేత ప్రసాదము సాధ్యమైనది. 
కూడల చన్న సంగమదేవయ్యా 


ఈ త్రివిధ ప్రసాదములు తీసికొన్న నాభవమునాస్తియాయెను. 637 


నా 


సి 


వ 


103 


కులహీనుడగు శిష్యునకు అనుగ్రహమొనర్చి 
తన ప్రాణలింగము నిక్షేపించి కర్ణమందు మంత్రముజెప్పి 


చన్న బసవేశ్వరుని వచనములు 


ఆ శ్రీ గురువువచ్చి ఆ శిష్యుని ఇంటియందు ప్రవేశింపమి 

బీయ్యము నెయ్యి తీసికొనువాని నేమనవలెనయ్యా 
తన ప్రాణలింగమును అతనికిచ్చి తానుబోనను 

వ్రత భ్రష్టుని నేనేమందునయ్యా? 

అతని ధనమునకు తండ్రయ్యెనేగాని అతనికి తండ్రియైనట్లుగా 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యా 

ఆ లింగమును అమ్మి భంగపడిన భ్రష్టుల నేనేమందునయ్యా 


104 


ప్రతిలేని లింగము భిన్నమయ్యెనని 
తనువుపై శస్త్రమునుంచుకొను 
ఆత్మద్రోహి ముఖమును జూడరాదు, 
మంత్ర భిన్నముగాదు గనుక పూజ భిన్నముగాదు 
మహాబయలునందలి ప్రాణము తీరుతెలియరైరి గనుక 
కూడల చన్న సంగమదేవా వారికి రౌరవనరకము. 674 


105 


బాస తప్పి తనువునకు ఖడ్గముంచినచో లింగము దూరమయ్యె 

ముందు వీరుడగును ఇటువంటి మాటకారి శరణుడుగాడు. 

కాల కల్పితుడుగాడు, పూర్వాశయుడుగాడు 

ఉభయకుల రహితుడు. 

కూడల చన్న సంగయ్యా మీ శరణులు. 677 


106 


అంగముపైనున్న లింగము పోయెనని 
ఆత్మఘాతము చేసుకొనవలయునను అజ్ఞానులు 
అంగమేది లింగమేదని తెలియరు. 

అంగమే ఆత్మలింగమే జ్ఞానము 

ఈ రెండింటి సంబంధము తెలియనిదే 
అంగముపై లింగమును గుర్తించనివారికి 


ప్రసాది స్థలము 67 


68 


ప్రాణలింగమునాస్తి, ప్రసాదమునాస్తి 
కూడల సంగమదేవా. 


107 


దేవుడు బడెను దేవుడు బడెను అని 

సాహిత్యముతో చావ నిచ్చగించితిరి. 

ఎప్పుడు పడెననుటనెరుగరు, 

ఎప్పుడు బడెను? ఎప్పుడు పడెననుట తెలిసిన చెప్పుడు, 

సాక్షి : అదృశ్య భావనోనాస్తి దృశ్యమేవ వినశ్యతి; 
అవర్ణమక్షరం (బ్రహ్మ కథం ధ్యాయంతి యోగినః।। 

ఇది కారణము కూడల చన్న సంగయ్యని 

తెలిసినప్పుడేవుండెను, మరచినప్పుడే బడెను. 


108 


పాతాళమందలి జలమును 

తాడులేక తీయనగునా! మెట్ల సహాయముతోకాని? 

నిశ్శబ్ద సోపానము కట్టి నడచిరి మనపురాతనులు. 

దేవలోకమునకిది దారి చూడుడోయి. 

మర్యమందలి మనుజుల మనస్సులోని 

మలినమును స్వచ్చపరుచుటకు 

గీత మాటయను జ్యోతిని వెలిగించి ఇచ్చిరి 
కూడల చన్న సంగయ్యా మా శరణులు. 


109 


జంగమమే పరమని తెలిసిననేమి 
ఆ జంగమమున కంగముగాదో లింగము 

ఆ లింగమునందలి చైతన్య జ్ఞానమంతయు 
జంగమముగాదా? 

లింగములేని జీవమునకు ఆత్మలేని అంగమునకు 
సర్వభోగ సుఖముండునా? 


678 


679 


687 


చన్న బసవేశ్వరుని వచనములు 


మన్నులేని మ్రానుగలదా? మ్రానులేని ఫలముగలదా? 
ఫలములేని రుచిగలదా? 
ఇటులుండుటకు క్రమము... 
అంగమే మన్ను లింగమే (మ్రాను, 
జంగమమే ఫలము, ప్రసాదమేరుచి, 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యయందు 
సాకారలింగమే జంగమున కంగమయ్యా ప్రభువా? 694 


110 


జంగమ పాదము పరమ పవిత్రమయ్యా 
జంగమ పాదము జగద్భరితమైనదయ్యా 
జంగమ పాదము ఆదికంటెను అనాదియై యుండెనయ్యా? 
“చరణం పవిత్రం వితతం పురాణం” అనునట్లు 
జంగమ శ్రీపాదమును భక్తితో పట్టుకొని సద్భక్తుడు 
దురితాం బుధినుంచి దూరమగునయ్యా 
కూడల చన్న సంగమదేవా. 696 


111 


అనుశళ్ళత" మొనర్చితినని ఉన్నతధ్వజమెత్తి 

చేయుభక్తుని ఇల్లు బోయవాని యిల్లు 

సర్వజీవములయందు చేతనాత్మకుడు శివుడని చేయుట. 

భూతదయకు పెట్టుట నైవేద్యపుకీడు. 

వ్యభిచారిణి పుత్రుడు శ్రాద్ధమొనర్చినను తల్లిపేరునే జెప్పుకొనును. 

గాని తండ్రిపేరుండదు కూడల సంగమదేవా. 708 


112 


మర్మము నరసి జేయువానికి కర్మముండదు. 
గర్వమునకుజేయుభక్తి వృథాయగును గంటివా! 


1. అనుశ్చతము - సాంప్రదాయకముగావచ్చు ఆచరణ. 


ప్రసాది స్థలము 69 


70 


సజ్జన సదాచార మర్మమెరిగి చేయును 
కూడల చన్న సంగన శరణుడు మా బసవన్న 709 


113 


అన్నము బెట్టిననేమి? పుణ్యము కలుగును 

వస్త్రము లిచ్చిననేమి? ధర్మమగును 

ధనము నిచ్చిననేమి? సంపదకలుగు 

త్రికరణ శుద్ధియెననేమి? ముక్తిగలుగును, 

కూడల చన్న సంగమదేవా. 711 


114 


అతిచపలుడైన జంగముడు సంసారియయ్యె 
భక్తుడు నిః సంసారియయ్యెను. 
వైరాగ్యము సంసారనిష్ట ఒకటైనచో ఎడముండదు. 
కూడల చన్న సంగయ్య నీయందు. 712 


115 


“అకాయో భక్తకాయశ్చ మను కాయస్తు భక్తిమాన్‌” 
అను శృతిని చూచిన భక్తుడెక్కడ? 
“మహంతో లింగరూపేణ మహంతో జంగమాస్తథా।” 
అను (శ్రుతిని చూచినచో జంగమమెక్కడ? 
ఇటులీ ఉభయము ఒకటైనచో నెడముండదు. 
కూడల చన్నసంగా! మీ యందు 713 


116 


కల్పితమునచేయు భక్తుడు నిర్ధనికుడైన ఎడల 
తనచేతి ద్రవ్యమును వెచ్చించి దాసోహమును చేయించి 
ఆ భక్తుని కూడుకొని లింగార్చనజేసి 
అతని దాసోహమును నిలిపి, తాను కర్తయై నిలచి 
పరిణమింప గలిగినవే అతడిని జంగముడందును. 
అతనికి నమో నమో యనెదనయ్యా 


చన్న బసవేశ్వరుని వచనములు 


అట్లుగాక మొదలు నిన్నెవరుజేయుమనిరి! ఏమి జేసితిరి; 
ఇదేమి పో యని రుంకించి తిరస్కరించి పోవునతని 
జంగముడనెదనా? అనను! 
అదేమి కారణమనినచో 
అతడు ఘాతకుడు! అతడు దోషి అతడు భూమికి 
భారము, కూడల చన్న సంగమదేవా. 717 


117 


బయటి వేషమునందు విభూతి రుద్రాక్షలు ధరించుకొని 
వేదశాస్త్ర పురాణ పురాతనుల వచనములు వల్లించువారు 
అన్నదాన సువర్ణ దానముల నిచ్చువారి వాకిలిముందు 
మట్టిబొమ్మలవలె నుందురు నిత్యనేమముగల పెద్దలు 
“వయోవృద్ధస్తపోవృద్దో వేద వృద్దో బహుశ్చతః। 
ఇత్యేతే ధనవృద్ధస్య ద్వారే తిష్టంతి కింకరాః॥ 
అనుశ్చతి నిజమయ్యెను 
అన్ని తెలిసిన పెద్దలు లక్షి ఇంటి ద్వారపాలకులైరి 
తెలివికిది విధియా? 
కూడల చన్న సంగయ్యా నీవుజేసిన మరుపు. 721 


118 


సకల ప్రాణులకు సుఖమగుగాకయని అభిషేకమొనర్చు 
లాంఛనదారుల వేషమునకు శరణనెదను. 
లాంఛనముల హెచ్చుతగ్గుల నరయకనే 
సకల పదార్థములను జంగమునికి ఇచ్చెద భక్తిచేత 
ఇంటికివచ్చిన కోరికలుదీర్తును అతడున్న చోటకు బోను 
కూడల చన్న సంగయ్యయందు అవకాశములేనందున కోపగించను. 722 


119 


తనువు ముట్టకమునుపే లింగార్పితము చేయవలయును 
మనసు ముట్టకమునుపే లింగార్పితముజేయవలయును. 


ప్రసాది స్థలము 71 


72 


శోత్ర, నేత్ర, ఘ్రాణ, జిహ్వ, త్వక్కులు ముట్టక 
మునుపే లింగార్పితము జేయవలయును. 
మా కూడల చన్న సంగయ్యయందు ప్రసాదియైనచో. 751 


120 


శుద్ద సిద్ద ప్రసిద్ద వివరమడిగిన వినుడుజెప్పెదను. 


యఖ ® 
విశ్వమును ముట్టెను శుద్ధము, తైజసము ముట్టెను సిద్ధము, 
ప్రాజ్ఞము ముట్టను ప్రసిదము 
ఇ లయ ® 
ప్రత్యగాత్మయందు పరిణామి 


కూడల చన్న సంగయ్యా మీశరణుడు. 765 


121 


భక్తులయందు వర్ణము నరయునతడే ఆచారద్రోహి 


జంగమునియందు జాతి నరయునతడే గురుద్రోహి 
పదోదకమునందు సూతకము నరయునతడే లింగద్రోహి 
ప్రసాదమందురుచి నరయునతడే జంగమద్రోహి 
చతుర్విధమందు సన్నిహితుడైన యతడే భక్తుడు; 

ఇటులీ చతుర్విధమునందు ఏకమైన యతడే మాహేశ్వరుడు, 
ఇటులీ చతుర్విధమునందు అవధానియగునతడే ప్రసాది, 
ఇటులీ చతుర్విధమునందు తద్దతమైనయతదే ప్రాణలింగి, 
ఇటులీ చతుర్విధమందు కుతూహలముగలయతడే శరణుడు, 
ఇటులీ చతుర్విధమునందు దాగినయాతడే ఐక్యుడు 

ఇటులీ షట్‌స్టలములను సాధ్యము జేసికొనినయతడే లింగదేహి 
అతడు నడచినదే మార్గము, అతడు నుడివిన నదే సిద్ధి 
కూడల చన్న సంగయ్యయందు అతడే సర్వాంగలింగి, అతడే నిర్దేహి. 802 


122 


ఇష్టలింగ ముఖమునందు దేహమర్పితము; 
ప్రాణలింగ ముఖమునందు మనస్సర్పితము; 
భావలింగ ముఖమందు ప్రాణమర్పితము 


చన్న బసవేశ్వరుని వచనములు 


ఇట్లు త్రివిధములు అర్పితమైనచో 
మహాఘన లింగమందు సమర సైక్యము 
కూడల చన్న సంగమదేవా. 807 


123 


లికారమే శూన్యము, బిందువే లీల, గకారమే చిత్తు 

ఈ త్రివిధములో నున్నది లింగమను సకీలకము 

దీని సంబంధము తెలసిన అతడే లింగసంగి 

ఈ కారణమున లింగానుభావుల శ్రీచరణములకు 

నమో నమో యనెదను కూడల చన్న సంగమదేవా. 810 


124 


మన, భావ, కరణముల లోపల ఏఎడముండనిదేవా 
వచ్చిన పదార్థముల నవధరించు దేవా! భావభరిత దేవా 
అదెటులన: 
తిలమధ్యే యథాతైలం! క్షీరమధ్యే యథాఘృతం। 
పుష్పమధ్యే యథా గంధో, భావమధ్యే తథా శివః॥।। అన్నది 
అన్ని భోగములు తనవై, అన్ని కరణములను తన్మయముజేసికొనినా 
కూడల చన్న సంగమదేవుడు. 828 


125 


నరసురాదులెల్లరును మీ చెంతనుందురు. 

మనుముని యతివ్రతులందరును మీ చెంతనుందురు 

గంగవాలుక (రుద్రగణము) అందరు మీ వస్త్రమందు అడగియుందురు. 
గంగ గౌరివల్లభులు అందరు, చతుర్ముఖ పంచముఖ షణ్ముఖ- 
దశముఖులెల్లరును మీ మడివస్త్రపు మడతలయందుందురు 
లోకాదిలోకములన్నియు మీకుక్షిలోన, 

కూడల చన్న సంగమదేవుని సాక్షిగా మీ విరాళ ప్రసాదమువలన 

నిరవయ మార్గమును నే కనుగొంటినే కాని 

మీకన్న నేను ఘనమా మడివాల మాచయ్య? 834 


ప్రసాది స్థలము 73 


74 


126 


తనువు ముట్టి మనసుముట్టక దూరమైనారయ్యా, వెలయాలివలె 
వెలయాలు తనువు ముట్టి కౌగలించుకొనునేగాని 

మనసుముట్టి కౌగలించుకొనదు గనుక 

ఆచారము నరయని పిచ్చివారలు 

శివ సుఖమునెట్లు తెలియుదురయ్యా! 

కూడల చన్న సంగమదేవా? 838 


127 


వాచాలుర మాటలు, వాచాలుర జగడమందు కలదా లింగానుభావము? 
సంతలోపల సమాధి యుండునా? 

కూడల చన్న సంగమదేవుని అను భావము 

కపట వేషపు వాచాలుర కెక్కడిది. 839 


128 


భక్తికి అనుభావమే బీజము చూడుడు 

భక్తి అనుభావమే ఆచారము చూడుడు 

అనుభావము లేనివాని భక్తి అస్థిరము 

అనుభావము చేయునపుడు వినయముతో వినకుండిన 

కూడల చన్న సంగమదేవుడు అఘోర నరకమందుంచును. 840 


చన్న బసవేశ్వరుని వచనములు 


129 


అను భావమనుభావమని అనెదరు, 

అను భావమనునది నేల మరుగున నుండెడి నిధానము చూడుడు. 
అను భావమనునది శిశువుగాంచిన స్వష్నముచూడుమా 

అను భావమనునది వ్యర్థాలాపమా? 

అను భావమనునది సంతలోని మాటయా? 

అను భావమనునది వీధియందలి అంగడియా? 

యేమి చెప్పుదునయ్యా మహాఘనతను? 

ఏనుగ మానుకయందుంచిన యిముడునా? దర్పణమందుగాక? 
కన్నచోట గోష్టి, నిలిచినచోట అనుభావము. 

వచ్చినచోట ప్రసంగముచేయు 

పాతకుల జూపకుమయ్యా! కూడల చన్న సంగమదేవా! 841 


130 


వృక్షాశ్రితుడైయుండి బిక్షా పరిణామియైననేమి 

కట్టిన బట్టలు విడిచి బత్తెలయె యుండిననేమి 

కాలవిరహితుడైననేమి? కర్మరహితుడైననేమి? 

కూడల చన్న సంగయ్య అనుభావము నరయనివారు 

ఎంత కాలముండినేమి వ్యర్థము చూడుడు. 843 


131 


వేదశాస్త్ర పురాణాగమాదియగు లింగముదప్ప వేరేదియులేదని 
లింగార్చన జేయుమహాత్ములు మీరు వినుడో 
అంగము లింగమో, ఆచారము లింగమో, భావము లింగమో 
పసాదము లింగమో, మహాలింగమో. 
“ప్రాణలింగస్య సంబంధీ ప్రాణలింగ ప్రకీర్తితః 
ప్రసన్న లింగయుక్తాత్మ మమరూప మహేశ్వరి” 
ఈ కారణమున కూడల చన్న సంగమదేవా! 
లింగనామ నిర్ణయ మపూర్వము. 867 


ప్రాణలింగి స్థలము 75 


76 


132 


వృక్షముల వద్దకేగి అనంతకాలము తపము చేయుటకన్న 
ఒకదినము గురుచరణ సేవనుజేసిన చాలదా? 
అనంతకాలము గురుచరణ సేవజేయుటకన్న 

ఒకదినము లింగపూజ చేసిన చాలదా? 

అనంతకాలము లింగపూజ చేయుటకన్న 

ఒకదినము జంగమ తృప్తిని జేసిన చాలదా! 
అనంతకాలము జంగమ తృప్తి జేయుటకన్న 

ఒక నిమిషము మీ శరణుల అనుభావమందుండినచాలదా? 
కూడల చన్న సంగమదేవా! 


133 


అంగ సంబంధియైన వానికి లింగ సంబంధముండదు 
లింగ సంబంధియైన వానికి అంగ సంబంధముండదు 
అంగ సంబంధమనునదే అనాచారము 

లింగ సంబంధ మనునదే సదాచారము 

ఈ కారణమున 

లింగ సంబంధమును వదలి 

లింగ సంబంధియై యుండవలయును. 

కూడల చన్న సంగమదేవుని యందు. 


134 


మనస్సులోని మత్సరము పోనాడి 

మనస్సుపైన లింగమును కూర్చుండబెట్టవలయు 
ధనలోభముల పోనాడి 

ధనముపైన జంగముని కూర్చుండబెట్టవలయు 
తను గుణముల పోనాడి 

ప్రసాద కాయమును జేయవలయునయ్యా 
ఇటులీ త్రివిధగుణముల పోనాడి 


868 


875 


చన్న బసవేశ్వరుని వచనములు 


త్రివిధములందు దాసోహియై యుండవలయును 
కూడల చన్న సంగమదేవా! 877 


135 


ప్రణవము: ప్రాణవాయువుయొక్క స్థానమెరిగి విడువ గలిగినచో; 
ప్రణవము: ఓంకారము (శ్రుతిమూలాంకురమును తెలియగలినచో; 
ప్రణవము: యేబది రెండక్షరముల లిపి తెలిసికొని చదువగల్లినచో; 
ప్రణవము: నాదబిందుకళాతీతముగా మారగల్షినచో; 

ఇందువల్ల కూడల చన్న సంగయ్యా 

మీ శరణులు సహస్ర వేదులైన కారణమున 

ప్రణవ ప్రతిష్టా చార్యులు, 

వారికి మరి మరి నమో నమః యందును. 878 


136 


ఆణవమల మాయామల కార్మిక మలములను 
మలత్రయముల పోనాడి 

ఆజ్ఞాదక్ష ఉపమాదక్ష స్వస్తికారోహణ, కలశాభిషేక, 
విబూతిపట్టె, లింగఆయత, లింగస్వాయత, 

ఈ ఏడు కాయమునకు ఉపదేశించునది. 

సమయ, నిస్సంసార, నిర్వాణ, తత్త్వదీక్ష 

ఆధ్యాత్మ, అనుగ్రహ, శుద్ధ విద్య, 

ఈ ఏడు ప్రాణమున కుపదేశించునది. 

ఏకా(గ చిత్తము, వ్రతము, పంచేంద్రియార్పితము, అహింస, 
మనోలయము, లింగ నిజము, సద్యోన్ముక్తి 

ఈ ఏడు మనమున కుపదేశించునది 

ఈ ప్రకారమైనుపదేశము కూడల చన్న సంగయ్యయందు సహజదీక్ష 911 


ప్రాణలింగి స్థలము 77 


78 


137 


కరస్థలమందు లింగమును ధరించిన పిదప 

లింగమునందు అనిమిష దృష్టుడై యుండవలయు 

తనకుతానే అనిమిషుడై యుండవలెను 

జంగమునియందు నిలుకడ తెలియవలయును 

ప్రసాదమందు పరిపూర్ణుడై యుండవలయును 

హిరణ్యమునకు చెయ్యిచాపకుండ యుండవలయును 

తన నిలుకడను తాను అరయకుండ యుండవలయును 

ఈ కారణమున కూడల చన్న సంగయ్యయందు 

కరస్థల నిజము సరయవలయుననిన యిదేక్రమము. 931 


138 


అంగ స్పర్శమున లింగ సంబంధియైన పిదప 

సర్వాంగ వికారముడిగి యుండవలయును 

అంగము సోకిన లింగమునకు సజ్జె శివదారయేది యనిన 

అంగమే సజ్జ ఆచారమే శివ దారము ప్రికరణ శుద్ధియే ముడి. 

ఈ త్రివిధ గుణముల నరయవలయు 

త్రివిధ సంపన్నుడు కావలయును: 

త్రివిధముల ముట్టి లింగార్చనను జేయవలయు 

అంగలింగ సంబంధమునకు యిదే క్రమము 

కూడల చన్న సంగమదేవా! 932 


139 


కక్షయందు లింగమును ధరించిన పిదప 

అన్యకాంక్ష లేకుండ యుండవలయును. 

మాయకతీతమై యుండవలయు. 

సంసార సంగమము లేకయే మనసు 

మహాస్థలము నిండుకొని యుండవలయును 

కూడల చన్న సంగయ్యయందు ఏకార్జుడై యుండవలయు 

ఇదే కక్షయందు లింగమును ధరించు క్రమము. 933 


చన్న బసవేశ్వరుని వచనములు 


140 


ఉత్తమాంగమందు లింగమును ధరించిన పిదప 

అన్యులకు తల వాల్చకుండ యుండవలయును. 

మానవుల వేడకుండ యుండవలయును. 

ఆకలి దప్పి వ్యసనములు 

లింగమునందు నిక్షేపము గావలయును. 

జాగ్రత్‌ స్వప్న సుషుప్తియందు 

లింగము నిలుకడ తెలిసి యెడబాటు లేకుండ యుండవలయును 
ఉత్తమాంశమందు లింగమును ధరించిన మహాత్మునకు 

ఇదేముక్తి పథమయ్యా కూడల సంగమదేవా! 936 


141 


కాయానుభావులు కాయమునందే ముక్తులు. 

జీవాను భావులుజీవితమునందే ముక్తులు 

ప్రాణాను భావులు ప్రాణమునందే ముక్తులు 

పవనాను భావులు పవనమునందే ముక్తులు 

యోగాను భావులు యోగమునందే ముక్తులు 

లింగానుభావులకు వీరినెట్లు సరియందునయ్యా 

నిరవయ స్వయం ప్రకాశమైన లింగమందు 

కూడల చన్న సంగయ్యా, మీ శరణులు. 973 


142 


ఉదయ మధ్యాహ్న అస్తమానములను త్రికాలమందు. 
ప్రాణలింగమునకు అభిషేక మొనర్భవలయుననెదరుు; 
ఉదయమేది, మధ్యాహ్నమేది, అస్తమానమేది? తెలిసినవారు మీరు తెలుపుడు 
కాయోదయమో? కాయ మధ్యాహ్నమో? కాయాస్తమానమో? 
కాయోదయము నెరింగినవాడుకర్శి 
కాయమధ్యాహ్న మెరింగినయతడు ప్రపంచి 
కామమస్తమాన మెరింగినయతడు విరకుత్తఉి. 


ప్రాణలింగి స్థలము 79 


80 


జీవోదయమో? జీవమధ్యాహ్నమో? జీవ అస్తమానమో? 
జీవోదయమును తెలిసినవాడు జ్ఞాని 

జీవ మధ్యాహ్నము తెలిసినవాడుజాతిస్మరుడు. 

జీవ అస్తమానము తెలిసినవాడు జీవన్ముక్తుడు, 
లింగోదయమా, లింగమధ్యాహ్నమా, లింగాస్తమానమా? 


ఇట్లీ త్రికాలములందు ప్రాణలింగమునకు మజ్జన మొనర్చగలిగిన 


కూడల చన్న సంగమదేవునియందు 
అతడు అనవరత లింగార్చనాపరుడు. 


143 


స్తూల తనువు, సూక్ష్మతనువు, కారణతనువు. 

స్తూల తనువునందు ఇష్టలింగ ప్రతిష్ట. 

సూక్ష్మ తనువునందు ప్రాణలింగ ప్రతిష్ట 

కారణ తనువునందు తృప్తి లింగ ప్రతిష్ట 

ఇటులీ స్థూల సూక్ష్మ కారణముల 
మహదుదయమందు కొనజూపుచుండిన పరంజ్యోతి 
మీ శరణుని సర్వాంగ మందుండును 

కూడల చన్న సంగమదేవా! 


144 


తను మన ధనముల నిచ్చితి మనెడు వారు అందరు; 
తను మన ధనముల నిచ్చితిమను మాట విననగునా? 
అంబలిబోయు వారెల్ల భక్తులా? కంబళినిచ్చు 
వారందరు భక్తులా? 

ధర్మార్థ కామ మోక్ష మిటులీ 

చతుర్విధ ఫలములు లేకనే 

తను మన ధనముల మనసారయిచ్చి 

తన జ్ఞానము దానెరుగని వారిని 

కూడల చన్న సంగయ్యయందు వారినెట్లు సద్బక్తులందు. 


949 


950 


988 


చన్న బసవేశ్వరుని వచనములు 


145 


జగభరిత లింగ మెల్లెడలగలదు; 

శరణ భరితలింగమపూర్వముచూడుమా! 

గమనముగల జంగమమన్నిటను గలదు; 

నిర్ణమని జంగమను పూర్వము చూడుమా! 

ఆ చైతన్య లింగమునకు చైతన్య జంగమము సాహిత్యము చూడుమా! 
ఇటులీ లింగపు సకీల సంయోగమున పరిణామి 

కూడల చన్న సంగమదేవా, మీ శరణుడు. 993 


146 


శివయోగమైనచో సంసారయోగము మానవచ్చునయ్యా. 

సంసారయోగమును మానిన భక్ష్యనుగ్రహ యోగమయ్యా. 

భక్ష్యనుగ్రహ యోగమైన యెడల లింగానుగ్రహ యోగమయ్యా. 

లింగానుగ్రహ యోగమైనచో, జంగమానుగ్రహ యోగమయ్యా. 
జంగమానుగ్రహ యోగమైనచో, ప్రసాదానుగ్రహ యోగమయ్యా. 
ప్రసాదానుగ్రహ యోగమైన, త్రివిధ సమ్మత యోగమయ్యా. 

త్రివిధ సమ్మత యోగమైన, మనోమగ్న యోగమయ్యా. 

మనోమగ్న యోగమైన కూడల చన్న సంగయ్యయందు సంయోగమయ్యా. 1018 


147 


పరుషము తాకిన యినుము బంగారమైనటుల 
పుణ్య పాపములు లేవు, స్వర్ణ నరకములేవు కాన మీ వారికి కీడు లేదు 
కూడల చన్న సంగయ్యా మీ శరణులు భవ విరహితులు 1049 


148 


ఆయత లింగము నందు ఆచారమడంగి 
స్వాయత లింగము నందు విచారమడంగి 
సన్నిహిత లింగము నందు అనుభావమడంగి 
ఇటులీ త్రివిధము నందు త్రివిధమడంగిన 


ప్రాణలింగి స్థలము 81 


82 


పిదప ఒకటిగాక రెండుండునా? 
కూడల చన్నసంగయ్య మీ యందు. 1073 


149 


లింగ గంభీరుడగు శరణుడు. అంగవికారము నరయడు. 

జంగమ సమ్మతుడగు శరణుడు ఇంద్రియ వికారము నరయడు. 

లింగ గంభీరుడు కాన మనసు అందే లీనమయ్యెను. 

జంగమ సమ్మతమై అవధానము నరయడు. 

కూడల చన్న సంగయ్యయందు లింగైక్యుడు. 1080 


చన్న బసవేశ్వరుని వచనములు 


150 


క్రియయే జ్ఞానము ఆ జ్ఞానమే క్రియ 
జ్ఞానమనగా తెలియుట; 
క్రియయనగా తెలిసినటుల ఆచరించుట. 
పరవనితను భోగించవలదనుట జ్ఞానము; 
అట్లు ఆచరించుట క్రియ. 
ఆచరించకున్న అదే అజ్ఞానము చూడుమా 
కూడల చన్న సంగమదేవా. 1117 


151 


కోరి చేయునది అంగభోగము 
కోరకచేయునది లింగభోగము 
అడుగునా జంగముడు? అడిగించకొనునా భక్తుడు? 
కూడల చన్న సంగయ్యా 
ఇట్టి క్రియ లింగైక్యమునకు మూలము. 1134 


152 


ప్రధమముందు పాదోదకము, ద్వితీయమందు లింగోదకము 
తృతీయమందు మజ్జనోదకము, చతుర్ధమందు స్పర్శనోదకము 
పంచమమందు అవధానోదకము. షష్టమమందు అప్యాయనోదకము 
సప్తమమందు హసోదకము 

అష్టమమందు పరిణామోదకము 

నవమమునందు నిర్నామోదకము 

దశమమందు సత్యోదకము 


శరణ స్థలము 83 


84 


ఇటులీ దశవిధ పాదోదకములను తెలిసికొనగలడు, 
కూడల చన్న సంగా, మీ శరణుడు. 1139 


153 


ధనమునిచ్చిన దానియయ్యెను, తనువునిచ్చిన వీరుడయ్యెను, 
మనమునిచ్చిన వశ్యుడయ్యెను, 

త్రిపధములకన్న మిన్నయినదివ్వగలిగిన 

కూడల చన్న సంగయ్యయందు లింగైక్యము. 1140 


154 


కొండ శిఖరముపైనజేయు తపము 
ఒక్కదినము గురుసేవకు సరికాదు 
అనంతకాలము చేయు గురుసేవయు 
ఒక్కదినము లింగపూజకు సరికాదు 
అనంతకాలముజేయు లింగపూజయు 
ఒక్కదినము వీడిన జంగమతృప్తికి సరికాదు 
అనంతకాలము పెట్టిన జంగమ తృప్తియు 
ఒక్క క్షణము మీ శరణుల అనుభావవమునకు 
సరికాదుచూడుమా, కూడల చన్న సంగమదేవా. 1142 


155 


పూర్వాశయము పోనిదే, పునర్ణాతులనిపించు కొందురింకెట్టులో? 
పునర్జాతుడైనవాడు సతిసుత మాతాపితృల కలసిన 
కూడల చన్న సంగయ్యమందు శరణుండది యెట్లందు? 1143 


156 


శిష్యుని పూర్వాశ్రయము గురువుచేత నణగెను. 
ఇంద్రియముల పూర్వాశయము 

గురువుచేత పోదు, లింగముచేత బోదు 
తనచేత అగును, తనచేత పోవును 


చన్న బసవేశ్వరుని వచనములు 


కాలచక్ర, కర్మచడక్ర, నాదచక్ర, బిందుచక్రములున్న యెడల శరణుడని 
పించరాదు చూడుమా, కూడల చన్న సంగమదేవా, 1144 


157 


వేదాంతులవలె జ్ఞానబద్ధులుకారు; మునులవలె క్రియాబద్దులుకారు. 
సాధకులవలె కార్యబద్దులుకారు. 

జ్ఞాన క్రియా కార్యములందు కూడల చన్న సంగని శరణులు 

నిరతులు చూడుమా సిద్ధరామయ్య 1145 


158 


కరస్థలమే ఆసనమైన శరణుడు కాంచనమునకు కరముజూపిన 
అది కర స్థలముకాదు; అది కర్మస్టలము 

అంగపు సోకు ఆసనమైన శరణుడు 

ఆ లింగనపుసోకు సుఖమునకు ఆపేక్షించినచో 

అది శరీరాలింగనముగాదు కర్మాలింగనమగును. 

ఉత్తఘాంగమే ఆసనమైన శరణుడు,పూర్వలికిత మనుభవించిన 
అది ఉత్తమాంగముగాదు, కర్మాంగమగును. 

నిర్మలత్వమే ఆసనమైన శరణుడు అన్నపానములకు నోరుదెరచిన 
అది నిర్మలైక్యముగాదు, కర్మముయొక్క మలినైక్యము 

ఇట్లీ షట్‌ స్థలముల నిర్ణయమును దెలిసికొని ధరించినచో 
శరణుడుగాడు, కూడల చన్న సంగమదేవా! 1148 


159 


భవికిపుట్టిన భక్తుడు, భక్తునికి పుట్టిన (ప్రసాదము, 
ప్రసాదమునకు పుట్టిన అర్చ్పితము, అర్బితమునకు పుట్టిన అరూఢము, 
అరూఢమునకు పుట్టిన ఆచారము, 
ఆచారమునకు పుట్టిన ఆగమ క్రియాజ్ఞాన సంపాదనను, 
కూడల చన్న సంగయ్యా మీ శరణుడే తెలియు. 1150 


శరణ స్థలము 85 


86 


160 


భవినిదెచ్చి పూర్వాశయమును తొలగించి 
భక్తునిజేసిన పిదప పూర్వమును ఎత్తినుడువు 
శివ ద్రోహిమాటలు వినకూడదు. 
గురుని నరుడని భావించి గురువును పేరుబెట్టి పిలుచు 
గురుద్రోహుల మాట వినకూడదు. 
పేరులేని అప్రమాణ మహిముని పేరుబెట్టి పిలుచు 
లింగ ద్రోహులమాట వినకూడదు 
పూర్వములేని శిష్యుడు, నేమములేని గురువు, పేరులేని లింగము. 
ఈ త్రివిధము నరయకనే చెడిరి, 
కూడల చన్న సంగమదేవా. 1157 


161 


గురువు కావచ్చును, శిష్యుడుగట కాజాలదు; 
దేవుడగుట కావచ్చును, భక్తుడు కాజాలడు; 
శిష్యుని పూర్వాశ్రయము గురునికి తెలియదు 
గురువు పూర్వాశ్రయము శిష్యునికి తెలియదు. 
ఆశ నిమిత్తమైన భక్తి, ముక్తికి సాధనము కాదు; 
కూడల చన్న సంగయ్యయందు నేమముగల సేవకులు. 1158 


162 


నిత్యమను భక్తుని ఇంటికి, ఘనవైతన్యమను జంగముడు వచ్చిన 
జలములేని జలమందు పాదార్చనజేసిన 
ఆ పాదోదకమే మహాపాదోదకమయ్యా 
“స్వచ్చానందజలే నిత్యం, ప్రక్షాల్య చరపాదుకం। 
తచ్చ పాదోదకం పీత్వా, స ముక్తోనాత్ర సంశయః” ఇటులన్నది 
గాన ఆ పాదోదకమును గ్రహించి పరిణమించితినయ్యా 
కూడల చన్న సంగమదేవా. 1163 


చన్న బసవేశ్వరుని వచనములు 


163 


తపమనునది బంధనము, నేమమనునది ఆటంకము 
శీలమనునది సూతకము, బాసయనునది ప్రాణఘాతుకము 
ఇటులీ చతుర్విధములయందు లేదు 
కూడల చన్న సంగా లింగైక్యము. 1170 


164 


శ్మశాన వైరాగ్యులు లక్షలు లక్షలు; పురాణ వైరాగ్యులు లక్షలు లక్షలు; 
ప్రసూతి వైరాగ్యులు లక్షలు లక్షలు; పిత్త వైరాగ్యులు లక్షలక్షలు. 
స్వానుభావ సమ్యక్‌జ్ఞాన వైరాగ్యులను ఒక్కరినైనను చూడనైతిని 
కూడల చన్న సంగమదేవా. 1171 


165 


ధరణిపై తిరుగాడు లాంఛనధారు లందరును. 
పదునెనిమిది జాతుల ఇంటియందు తిని చెడిపోయిరయ్యా 
గుహలయందుండిన జటాధారులందరు 
ఫలభక్షములను తిని చెడిపోయిరయ్యా 
పండుటాకులు తిని తపమొనర్చు వారందరును 
వాయుభక్షణజేసి చెడిపోయిరయ్యా 
తెలియక ఇంద్రియముల బంధించి జ్ఞానమును రాజ్యమునకువచ్చి 
నరకకూపమునబడినవారిని 
పెద్దలనిన ఆకు జూపకుమయ్యా 
సమస్త భ్రాంతిని తొలగించుకొనియున్న మహాత్ముల 
నాకు జూపుమా, కూడల చన్న సంగయ్యా. 1178 


166 


నిష్టగల వానికెందుకయ్యా నిత్య నేమపు దాక్షిణ్యము 
సత్యముగల వానికెందుకయ్యా తత్వవిచారపు దాక్షిణ్యము 
జ్ఞానముగల వానికెందుకయ్యా జలముల దాక్షిణ్యము 


శరణ స్థలము 87 


88 


మనశ్ళుద్ధిగల వానికెందుకయ్యా 
మంత్రపు దాక్షిణ్యము 
భావశుద్ధిగల వానికందుకయ్యా 


పూల దాక్షిణ్యము 
కూడల చన్న సంగమదేవా 
నిన్నెరింగిన వానికెందుకయ్యా, నీ దాక్షిణ్యము. 1183 


167 


లింగాచార, సదాచార, శివాచార, గణాచార, భృత్యాచారమను 
పంచాచారముల ఆచరణములు యెటులనిన 

లింగముగాక అన్యము నరయనిదే లింగాచారము 

సజ్జన కాయకముతోదెచ్చి గురు లింగ జంగముల కర్పించి 
సత్యశుద్దుడైయుండుటయే సదాచారము. 

శివభక్తులయందు కులగోత్ర జాతి వర్ణాశ్రమముల చూడక 
వారు పెట్టినది స్వీకరించుటే శివాచారము 

శివాచారముయొక్క నిందను వినకుండుటయే గణాచారము. 
శివశరణులే పెద్దలు తానే పిన్నయని 
భయభక్తులతో ఆచరించునదే భృత్యాచారము. 

ఇటులీ పంచాచారములుగల సద్భకులు పెట్ట స్వీకరించునట్లు కాపాడుమా 
ప్రభూ, కూడల చన్న సంగమదేవా. 1190 


168 


కాయము గురువు, ప్రాణము లింగము 

జ్ఞానము జంగమము, 

కాయమందు శుద్ధ ప్రసాదము 

ప్రాణమందు సిద్ధ ప్రసాదము 

జ్ఞానమందు ప్రసిద్ధ ప్రసాదము 

ఇటులీ త్రివిధ ప్రసాద నిర్ణయము 

కూడల చన్న సంగయ్యా, మీ శరణునకు. 1196 


చన్న బసవేశ్వరుని వచనములు 


169 


అంగముపైనున్న లింగము అంగలింగమయ్యా 
ప్రాణముపైనున్న లింగము ప్రాణలింగమయ్యా 
భావముపైనున్న లింగము భావలింగమయ్యా 
కూడల చన్న సంగయ్యా, 
లింగ త్రివిధ నిర్ణయము నీయందు. 1240 


170 


జ్ఞానము తనలోనే, అజ్ఞానము తనలోనే 
రెండు తెలియని సహజసుజ్ఞానియె 
లింగవశుడైయున్న పరిణామి 
కూడల చన్న సంగయ్యా, మీ శరణుడు. 1241 


171 


కాయమునకు విరోధి స్పర్శనము 

భావమునకు విరోధి దర్శనము 

రుచికి విరోధి ప్రసాదము 

కూడల చన్న సంగా మీ శరణుని కాయము 

లింగమునకు ప్రసాదమయ్యెను. 1270 


172 


శరణసతి లింగపతి అను ఉభయముల కెదముందదు; 
మజ్జనము చేయుదురయ్యా 

ప్రాణలింగమున కర్పింతురు, మరల లింగజంగమ ప్రసాదమందురు 
ఇటువంటి సందేహమున్న ఐక్యులెట్లాదురయ్యా 

ఈ సంకల్ప వికల్పమను సందేహము విడనాడెను 
కూడల చన్న సంగయ్యా మీ శరణుడు. 1278 


శరణ స్థలము 89 


90 


173 


ఆచారమే గురుస్థలము, అనుభావమే లింగస్థలము 
అవధానమె అర్చితస్థలము, పరిణామమే ప్రసాదిస్థలము, 
సమాధానమే శరణస్థలము, జ్ఞానమే ఐక్యస్థలము 
ఇటులీ షడ్వర్గ సర్వాంగ నిరతుడు 
కూడల చన్న సంగయ్యా, మీ శరణుడు 


174 


కాయము బ్రహ్మచారియైన నేమయ్యా 
ఆశ బ్రహ్మచారి గాకున్న? 
శబ్ధము మౌనియైన నేమయ్యా 
కోరిక మౌనిగాకయున్న 
తనువు బోడియైన నేమయ్యా 
మనసు బోడిగాక యున్న 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యా 
మీ శరణ స్థళమెవ్వరికిని అలవిగాదయ్యా. 


175 


పరుషవేది రాజునకు లోహపు పరివారమువలె 
కోపించి కొట్టినను బంగారమగుట తప్పదు. 
స్నేహముచేత తాకినను బంగారమగుట తప్పదు. 
పరుషలోహముల సంగమమువలె 
కూడల చన్న సంగని శరణుల సన్నిధి. 


176 


కింకుర్వాణముతో వచ్చిన జంగమమే లింగమని తెలిసి 
తనకున్నది తెలిసికొని మనస్సుతోజేయునెడు భక్తుడు. 
నిష్ట ద్విగుణీకృతమై దృఢపడి అభిలషించక 
పరిచ్చేద బుద్ధియుండిన మహేశ్వరుడు. 


1280 


1283 


1301 


చన్న బసవేశ్వరుని వచనములు 


అసర్పితముకాక అర్చితమైనవచ్చిన పదార్థములను 

కాయకరణాదులతో లింగ సహితముగా 
భోగించునతడు ప్రసాది; 

ప్రాణమునకు ప్రాణమై కాలపరిస్థితి నరసి 
హెచ్చరికతో నుండునతడు ప్రాణలింగి 

తాను లింగమై లింగముతానై హెచ్చుతగ్గులు 
తెలియకుండునతడు శరణుడు 

సదాచార సంపత్తునందు కలిగిన 

అనుభావమునకు అతీతుడై నామరూపబేధములేని 
సుఖమును పొందునతడులింగైక్యుడు 

ఇందువలన షట్‌స్టలములు కూడల చన్న సంగయ్యయందు 
మీ బసవన్నకే కానీ ఇతరులకపూర్వము. 1341 


177 


వాబ్మనస్సులకు కనిపించును లింగము అగోచరము శరణుడు 

సకాయము లింగము అకాయుడు శరణుడు 

ఆదిలింగము, అనాది శరణుడు 

పూర్వీకము లింగము, అపూర్వికుడు శరణుడు 

ఈ కారణమున, కూడల చన్న సంగయ్యయందు 

అచ్చము లింగైక్యుడు చూడుమా, ప్రభుదేవుడు. 13783 


శరణ స్థలము 91 


02 


ఐక్య స్థలము 


178 


ఆకలి అడుగంటనిదే యతడు ప్రసాదిగాదు 
దప్పి అడుగంటనిదే యతడు పాదోదకిగాడు. 


నిద్ర అడుగంటనిదే యతడు భవరహుతుడుగాడు. 
అనల పవనగుణములడుగంటనిదే జననమరణ రహితుడుగాడు. 


ఇది కారణము కూడల చన్న సంగయ్యయందు 
అందరికెక్కడిదోయి లింగైక్యము? 


179 


లింగస్థలము నాస్తిగాకుండిన భక్తుడుగాడు. 
జంగమస్థలము నాస్తిగాకుండిన శరణుడుగాడు. 
గురుస్థలము నాస్తిగాకుండిన ఐక్యుడుగాడు. 

ఈ కారణమున కూడల చన్న సంగమదేవయ్యా? 
భక్తుడుజెడి భవియైతేనేకాని లింగైక్యుడుగాడు. 


180 


భయమున్నవాడు, ప్రాణలింగిగాడు. 

సూతకముగలవాడు, శరణుండుగాడు. 

ఎంగిలి వున్నంతవరకు ప్రాసదిగాడు. 

ఈ త్రివిధములున్నంత వరకు లింగైక్యుడుగాడు. 
కూడల చన్న సంగమదేవా. 


1388 


1389 


1390 


చన్న బసవేశ్వరుని వచనములు 


181 


బంగారముగలవాడు భక్తుడుగాడు 

భామగలవాడు శరణుడుగాడు. 

భూమిగలవాడు లింగైక్యుడుగాడు 

బంగారము జీవనము, స్తీ ప్రాణము, మన్ను దేహము 

బంగరము, భవి, స్త్రీ భవము, మన్ను అహం 

ఇటులీ త్రివిధ స్థలమపూర్వము 

కూడల చన్న సంగయ్యయందు 1392 


182 


జ్ఞానములేని కారణమున భవమునకు వచ్చిరి. 
జ్ఞానములేని వానికి ఆచారములేదు. 
ఆచారములేని వానికి గురువులేడు. 
గురువులేని వానికి లింగములేదు. 
లింగములేని వానికి జంగమములేదు. 
జంగమములేని వానికి ప్రసాదములేదు 
ప్రసాదములేని వానికి గణత్వములేదు. 
జానసాహిత్యము ఆచారము, ఆచారసాహిత్యమే గురువు. 
గురుసాహిత్యమే లింగము, లింగసాహిత్యమే జంగమము. 
జంగమసాహిత్యమే ప్రసాదము, ప్రసాదసాహిత్యమే గణత్వము 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యయందు 
ఈ స్థల సాహిత్యమున్నవారిలో అన్నిస్థలములు కలవు 
అట్టి నిష్మళనిర్వాణ లింగైక్యుడుఅపూర్వము. 1393 


183 


ఆచారజ్ఞానము ఆగమమున కూడుకొనియుండును. 
గురువు ఆచారజ్ఞానము నిష్టను కూడుకొనియుండును. 
లింగాచారజ్ఞానము క్రియను కూడుకొనియుండును, 
సమయాచార జ్ఞానము నిష్రియను కూడుకొనియుండును 


ఐక్య స్థలము 93 


94 


ఇట్లీచతుర్విధములందు ఏ అంగమునుకాదు, 
కూడల చన్న సంగని శరణుని తీరేవేరు. 1397 


184 


భక్తుండైనచో కింకరులకు కింకరుడై యుండవలయు; 
మహేశ్వరుండైనచో ఆదిఅనాదుల నెరింగి యుండవలయును; 
ప్రసాదియైనచో దేహగుణములుడిగి యుండవలయును, 
ప్రాణలింగియైనచో బాహ్యవిచారములుడిగి యుండవలయును. 
శరణుడైనచో నిస్సంగియై యుండవలయును. 
ఐక్యుడైనచో బయలు బయలై యుండవలయును. 
ఇట్టి స్థలము నరయనిదే కూడల చన్న సంగయ్యయందు 

ఐక్యుండని అనిపింపరాదు. 1399 


185 


జ్ఞానమునాస్తియగునదే గురు; గురునాస్తియగునదే లింగము; 
కాయగుణము నాస్తియగునదే విభూతి; 
కరుణగుణము నాస్తియగునదే రుద్రాక్షి 
మరుపు నాస్తియగునదే మంత్రము 
ఇటులీ పంచాచార (ప్రతిష్టయున్న యతడే 
కూడల చన్న సంగయ్యయందు సదాచారి. 1408 


186 


క్రమమునరసి, భ్రమనుతెలిసి, నిర్మల సంయోగమందుచేరునది. 
“ఏకమేవ నద్వితీయ” అనుదానిని తెలిసికొని కలసిపోవునది. 
“శివాత్మకో లింగదేహీ, అంగాచారేణ లౌకికః। 
సర్వంలింగమయం ప్రోక్తం, లింగేనసహవర్తతే॥!” అన్నందున 
కూడల చన్న సంగయ్యయందు సహభోజనము కలుగును. 1415 


చన్న బసవేశ్వరుని వచనములు 


187 


ప్రొద్దటిపూజ పగటిపూజ సాయంపూజ 
ప్రతినిత్య పూజలుచేసి ఆశ్చర్యపడిరందరు, 
నిశ్చింత నిరాశ నిజైక్యలింగమును సమయమునకు తేవచ్చునా 
“దివా న పూజయే ల్లింగం, రాత్రౌ నైవ చ నైవ చ। 
సర్వదా పూజయేల్లింగం, దివారాత్రం వివర్ణయేత్‌॥” 
పొద్దునే పూజించి ప్రొద్దునే అర్చించి చలితమనస్ములైరి 
నిశ్చింతనరసి నిజము తెలిసిన మనఃశాంతి కలుగు 
కూడల చన్నసంగయ్యయను లింగము నిశ్చింతనిజైక్యము. 


188 


లింగమే లింగమనెదరు, లింగమే అంగమనెదరు అది అసత్యము. 


అంగములింగమైనచో కాయమునందు బాధయుండునా? 

లింగము అంగమైనచో ప్రళభయమునకు లోనగునా? 

అంగము లింగముకాదు, లింగము అంగముగాదు. 
అంగలింగ సంబంధమగు భేదమునశించిన ప్రాణలింగసంబంధి 
ప్రాణము నిష్పాణమైన లింగరూపమై రూపమునాస్తియైనప్పుడు 
కూడల చన్న సంగయ్యయందు లింగసంబంధము. 


189 


చూచితినని దృష్టిగొనదు 

పూజించితిననిన పూజగొనదు ఇంకెట్టులో? 
తెలిసికొంటినన్న ఏమియులేదు 

ఘనదృష్టి కూడల చన్న సంగయ్యయందు 
ఉభయము చెడిన లింగార్చన. 


190 


లింగమునుగట్టి తిరుగాడువాడు జంగముడుగాడు. 
ఆ జంగమునకు జేయునాతడు భక్తుడుగాడు. 


ఐక్య స్థలము 


1427 


1428 


1429 


95 


96 


ఈ ఉభయముడిగినాతడుజంగముడు 
ఆ జంగమునకుచేయు నాతడు భక్తుడు 
ఈ కారణమున 
కూడల చన్న సంగయ్యయందు యుభయముడిగిన 
భక్తుడు అపూర్వము, జంగమము అపూర్వము. 1430 


191 


అన్యలింగ మన్యలింగమని యందురు. 
అన్యలింగమేది, తనలింగమేది? 

అంగముపై లింగముండిన వారియింటిని చొరనియ్యరాదు. 
లింగరహితునికి ప్రసాదమునొసగరాదు. 

గురు లింగ జంగమ ప్రసాదములేని వారినిచూచిన 
చేయునతడు భక్తుడుగాడు కూడల చన్న సంగమదేవా. 1431 


192 


మతిజ్ఞానము, శృతిజ్ఞానము, ఖండజ్ఞానము, కేవలజ్ఞానము 
జ్యోతిర్‌ జ్ఞానము, మహాజ్యోతిర్‌ జ్ఞానమని జ్ఞానము ఆరువిధములు. 
మతిజ్ఞానముచేత శ్రుతిజ్ఞానమగును. 
శ్రుతిజ్ఞానముచేత ఖండజ్ఞానమగును. 
ఖండజ్ఞానముచేత, కేవల జ్ఞానమగును. 
కేవలజ్ఞానముచేత జ్యోతిర్‌జ్ఞానమగును. 
మహాజ్యోతిర్‌జ్ఞానముచేత నిరాలంబనమగును. 
మతిజ్ఞానము భక్తుడు, శృతిజ్ఞానమే మహేశ్వరుడు. 
ఖండజ్ఞానమే ప్రసాది, కేవల జ్ఞానమే ప్రాణలింగి 
జ్యోతిర్‌జ్ఞానమే శరణుడు, మహాజ్యోతిర్‌ జ్ఞానమే ఐక్యుడు 
ఈ షట్‌స్టలముల రహస్యము దెలిసిననతదే 
కూడల చన్న సంగయ్యయందు ఐక్కుడు. 14383 


చన్న బసవేశ్వరుని వచనములు 


193 


జలనిధి శీకరము నడుమ 
ఒక [ద్రవ్యముకక్రింద శివలోకము వినుడన్నా! 
ద్రవ్యపాకములందు తన సుఖము నరయకుండ 
శివలోకమునందు కష్టపడుచుండిరందరు. 
ద్రవ్యము శుద్ధము, పాకము శుద్ధము 
కూడల చన్న సంగా, నీ ప్రసాదికి. 1436 


194 


స్వయమజ్జన, స్వయపూజ, స్వయార్పితము 
నేనునీవను సంశయముచేత నెలవెట్లుండెననగా 
పరతంత్రముమీరి భావమును విడచి 
ఘనవిలోచనుడై అనర్పితము భుజించుచు 
స్టూల సూక్ష్మ ఘన నిత్యమని గుర్తించి 
కాయ జీవప్రసాదమును విడచి సర్వభావరుచి ప్రసాది. 
కూడల చన్న సంగయ్యయందాతడుసర్వాంగప్రసాది. 1438 


195 


నా కాయమందునీ కాయమున్నది. 
నీ కాయమందు నా కాయమున్నది. 
నా జీవితమందు నీ జీవమున్నది 
నీ జీవమందు నీ నా జీవమున్నది. 
నా ప్రాణమందు నీ ప్రాణమున్నది 
నీ ప్రాణమునందు నా ప్రాణమున్నది 
నా ఇంద్రియములందు నీ ఇంద్రియములున్నవి 
నా విషయములోన నీ విషయములున్నవి 
నా కరణములందు నీ కరణములున్నవి 
ఇట్లు నేనేరూపము నీవే నిరూపము 
రూపమువానికి కీడున్నది నిరూపునకు కీడులేదు 


ఐక్య స్థలము 97 


నేను కర్పూరము నీవుజ్యోతివి 
నేను నీయందు అణగితిని, కూడల చన్నసంగమదేవా. 1446 


196 


ఐక్యునికి ఆత్మయే అంగము; ఆ అంగమునకు సద్‌భావమేహస్తము; 
ఆ హస్తమునకు మహాసాదాఖ్యము; ఆ సాదాఖ్యమునకు చిచ్చక్తి 
ఆ శక్తికి మహాలింగము; ఆ మహాలింగమునకు శాంత్యతీతోత్తరమే కళ 
ఆ కళకు హృదయేంద్రియమే ముఖము 
ఆ ముఖమునకు సుపరిణామ ద్రవ్యములను 
రూపు, రుచి, తృప్తిని తెలసికొని సమరసభక్తితో యర్పించి 
ఆ సుపరిణామ ప్రసాదమును భోగించి సుఖించుచుండును. 
కూడల చన్న సంగయ్యా మీ లింగైక్యుడు. 1448 


197 


తనువు తగిలి తనువు నష్టమాయెను, 
మనముతగిలి మనసు నష్టమాయెను 
ధనము తగిలి ధనము నష్టమాయెను. 
భావము తగిలి భావమునష్టమాయెను. 
ఈ కారణమున కూడల చన్న సంగయ్యా 
లింగ తగిలి శరణుని భేదము నష్టమయెను. 
నీయందు ఏకార్థమాయెను. 1450 


198 


లింగగుణమువలన లింగైక్యమందురు; 
లింగగుణమువలన లింగైక్యము లేదుసుమా! 
“భావాద్వైతం పరం హితం” 
కూడల చన్న సంగా లింగైక్యము. 1452 


చన్న బసవేశ్వరుని వచనములు 


199 


మార్గక్రియా సమయమునందు శివభక్తి సంపుటము 
మీరినక్రియా సమయమందు, శివలింగ సంపుటము 
ఉభయక్రియాను భావము నెలకొన్నప్పుడు మనోలింగసంపుటము 
మనోలింగము లీనమైన పిదప గోచరించని లింగైక్యము, 
చుట్టిన ప్రపంచము మెల్లమెల్లగా క్రుంగిపోయెను. 
కూడల చన్న సంగని లింగైక్యునకు. 1455 


200 


మంత్రయోగము హఠయోగము 
లయయోగము, జ్ఞానయోగము 
ఇటుల యోగములనెల్ల నరసి మరచి 
భక్తియోగముపై నిలచి 
రాజయోగముపై నతడు నుడువు వారలు చూడుడీ. 
“వాగాతీతం, మనోతీతం, భావాతీతం, నిరంజనం। 
సర్వశూన్యం, నిరాకారం, నిత్యత్వం పరమం పదం॥” 
మహాలింగైక్యుల నెలవును సంశయాస్పదులెట్లు తెలియగలరు. 
కూడల చన్న సంగమదేవా? 1456 


201 


తనువుననుసరించి నడచు త్రివిధ సంపదలు 
భక్త - మహేశ్వర - ప్రసాది 
మనసు ననుసరించి నడచు (త్రివిధ సంపదలు 
ప్రాణలింగి - శరణ - ఐక్య. 
ఈ ఉభయానుభవముల ననుసరించి 
“స్థావరం జంగమశ్షైవ ద్వివిధ లింగముచ్యతే॥॥' అను 
ఈ భేదమును భేదించువాడు వెనుకలేడు ముందుండడు. 
ఇహము పరము ఒకటే; కర్మనాస్తి, భవంనాస్తి 
కూడల చన్న సంగయ్యా స్వాయతమైన వాడికిది సహజము. 1463 


ఐక్య స్థలము 99 


202 


తనువు నిన్ను గలసి, మహాతనువైన పిదప 

తనువనునది వేరింకెక్కడిదోయి? 

మనసు నిన్ను గలసి ఘనమనసైన పిదప 

మనసనునది వేరింకెక్కడిదోయి? 

భావము నిన్నుగలసి ఘనభావమైన పిదప 

భావమనునది వేరింకెక్కడిదోయి? 

ఇటులీ త్రివిధములు, లింగమందు నిర్లేపమై కానని తీరును 

కూడల చన్న సంగయ్య తానే తెలియును. 1473 


203 


లోకవిరోధి భక్తుడు, భక్తవిరోధి శరణుడు, 
శరణ విరోధి లింగైక్యుడు. 
ఇటులీ త్రివిధ విరోధి 
కూడల చన్న సంగయ్యయందు మహాలింగైక్యుడు. 1485 


204 


అరయలేని ఎరుక, మరువలేని మరపు 
చూడలేనిచూపు, కూడలేని కూటమి నిలచినది, 
కూడల చన్న సంగమ దేవునియందు లింగైక్యము. 1488 


205 


చూచి చూపును మరిచి, చేసి చేతనుమరచి, 
కూడి కూటమును మరచి, 
బయల సమరసమునకు మరులయ్యెగా 
జీవ ప్రాణభేదములుడిగి నిజమయ్యెలే. 
అన్యచిహ్నమునుడిగి తన్నుతామరచెనుగా 
కూడల చన్న సంగమదేవా, నీవనియె నిలిచెనుగా. 1490 


100 చన్న బసవేశ్వరుని వచనములు 


206 


సహజమనక, నిజమనక, అచలమనక, అఖండితమనక 
శూన్యమనక, నిశ్శూన్యమనక, ఏమియు అనక 
కూడల చన్న సంగయ్యయందు లింగైక్యము. 1498 


207 


“ఆదిశూన్యం మధ్యశూన్య మంత్యశూన్యం నిరామయం 

సర్వశూన్యం నిరాకారం। నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే॥” అనినందున 

ఆ నిరవయ స్థలము మంట (మింగిన కర్పూరమువలె నుండును. 

ఇట్టిది నిరవయ స్టలమయ్యా కూడల చన్న సంగమదేవా. 1503 


ఐక్య స్థలము 101 


102 


చన్నబసవేశ్వరుని వచనములు 


అకారాది క్రమము 
(వచన సంఖ్య) 


అంగముతో లింగసుఖము 
అంగముపై లింగముండగా 
అంగముపై లింగములేకున్న 
అంగముపై లింగములేనివారు 
అంగముపైనున్న లింగముపోయే 
అంగముపైనున్న లింగము అంగ 
అంగమే లింగమనెదరు 

అంగ సంబంధియైన వానికి 
అంగస్పర్శనమున లింగ సంబంధి 
అంగాశయము నశించి 
అంధకారమను 

అంధుడు బొచ్చెను 

అకాయో భక్త కాయశ్చ 

అతి చపలుడైన జంగముడు 
అనుభావ మనుభావమని 
అనుశ్చత మొనర్చితినని 
అన్నము బెట్టిననేమి 

అన్యలింగ మన్యలింగ 

అయ్యా! అయ్యా! అనిన 

అయ్యా! అది సృష్టినుండి 


చన్న బసవేశ్వరుని వచనములు 


అయ్యా! తనువు శుచియై 
అయ్యా! నాకు విభూతియే 
అయ్యా! సాధక సిద్ధ 

అరయలేని ఎరుక, మరువలేని 
అర్థమదము, అహంకారమదము 


ఆకలి అడుగంటనిదే 
ఆకాశమునందాడు 
ఆచారమే గురుస్థలము 
ఆచార జ్ఞానము 
అణవమల, మాయామల 
ఆదిశూన్యం, మధ్యశూన్యం 
ఆదియనాది ఆత్మ 

ఆయత లింగము 


ఇతర దేవుండ్లుగల 

ఇనుప శునకము 
ఇష్టలింగము, ప్రాణలింగయను 
ఇష్టలింగ ముఖమునందు 


ఉత్తమాంగమందు 
ఉదయ కాలమున 
ఉదయ మధ్యాహ్న 


అకారాది క్రమము 


31 
34 
25 
207 
62 


140 
29 
142 


103 


లా 


ఏక ఏవ రుద్రో 83 


ఐ 
ఐక్యునికి ఆత్మమయే అంగము 199 
క 
కింకుర్వాణముతో 179 
కొండ శిఖరముపైన 157 
కక్షయందు లింగమును 139 
కరుణజల వినయజల 35 
కరస్థలమందు లింగమును 137 
కరస్థలమే ఆసనమైన 161 
కర్మజాతమును బోనాడి 78 
కల్పితమున చేయుభక్తుడు 116 
కాయమే శూద్రుడు 81 
కాయక్లేశములో 14 
కాయము గురువు 171 
కాయము (బ్రహ్మచారి 177 
కాయమునకు విరోధి 174 
కాయమున్న 60 
కాయానుభావులు 171 
కిరణములందు 1 
కులహీనుడగు శిష్యునకు 103 
కోరి చేయునది 154 


104 చన్న బసవేశ్వరుని వచనములు 


కోరివచ్చు పదార్థము 95 
థి 


కోరువాడు కర్తగాడు 23 
క్రమము నరసి 189 
క్రియమే జ్ఞానము 1583 
క్రియలేని భక్తుడు 50 
గ 
గురు కారుణ్య 23 
గురునియందు భక్తి 99 
గురుభక్తి గురుభజనలేని 66 
గురు వచనము 40 
గురువు కావచ్చును 164 
గురువు, లింగము 36 
గురువునందుసదాచారము 76 
గురువును నరుడని 39 
గురులింగములయందు 38 
గురుశిష్య సంబంధ 37 
గురుహస్తమునండు 43 
చ 
చూచి చూపును మరచి 208 
చూచి తిననిన 192 
చేయునట్టి దాసోహము ర్‌రి 


అకారాది క్రమము 105 


106 


జంగమ పాదము 
జంగమము రావలెనని 
జంగముని జూచుచు 
జంగమమే పరమని 
జగభరిత లింగ 

జలనిధి శీకరము 
జ్ఞానము తనలోనే 
జ్ఞానము నాస్తియగునదే 
జ్ఞానములేని కారణమున 


తన ఇంటిని ప్రవేశించని 
తనకు ప్రియమైన 

తన లింగమునకు అర్పించ 
తను మన ధనముల 
తనువు తగిలి 

తనువు ననుసరించి 
తనువు నర్పించనయ్యా 
తనువు నిన్ను గలసి 
తనువు మనము 

తనువు ముట్టి 

తనువు ముట్టక 

తనువు శుద్ధమయ్యెను 
తద్దినము జేయు 
తపమనునది 


110 
33 
57 

109 

145 

196 

173 

188 

185 


166 


చన్న బసవేశ్వరుని వచనములు 


దాసీ సాంగత్యము 10 
ద్విజులు ప్రతి సంవత్సరము 79 
దేవుడు బడెను 107 
ధరణిపై తిరుగాడు 168 
ధనము నిచ్చిన 156 
న 
నదీ, కూప, తటాక 87 
నరసురాదులెల్లరును 125 
నా కాయమందు 198 
నిజములేని భక్తి 64 
నిత్యమను భక్తుని 165 
నిష్టగల వానికెందుకయ్యా 169 
నిష్టయందు గరిష్టుడైనచో 70 
నొసట ఒకకన్ను 74 
ప 
పతివ్రతయైనచో ర్‌4 
పరధన, పరస్త్రీ, పరహింస 69 
పరుషము తాకిన 150 
పరుషవేది రాజునకు 178 
(ప్రణవము: ప్రాణవాయువు 135 
ప్రతిలేని లింగము 104 
ప్రథమమందు 155 
ప్రసాదిని ప్రసాదిని 93 


అకారాది క్రమము 107 


108 


పాతాళమందలి 
ప్రారబ్ధ ప్రయత్నములు 
పూర్విక పూజక 
పూర్వాశమము 
ప్రొద్దటి పూజ 
పలమునందలి 


బంగారముగలవాడు 
బట్టబయలంత 
బయటి వేషమునందు 
బాసతప్పి తనువునకు 
(బ్రహ్మడు భక్తుండైన 
(బ్రహ్మనుపూజించి 
బ్రహ్మోపదేశమయ్యెనని 
భక్తికి అనుభావమే 
భక్తుడు శాంత 
భక్తులమైతిమని 
భక్తులయందు వర్ణము 
భక్తుందైనచో 
భయమున్నవాడు 
భవికి పుట్టిన 
భవిగానుండుటకు 
భవినిదెచ్చి 
భావమునందలి 


184 


117 
105 


చన్న బసవేశ్వరుని వచనములు 


మతి జ్ఞానము 
మంత్రయోగము 
మన, భావ, కరణముల 
మనస్సులోని 
మర్మమునరసి 

మల విష్టులగు 
మార్గక్రియా 
ముండచేత 
ముత్యము నీటబుట్టి 
మోహపు నవ్వ 
మేక మెడలో 


లికారమే శూన్యము 
లింగ గంభీరుడగు 
లింగ గుణమువలన 
లింగ భక్తుని 
లింగులేక 

లింగము లేని 
లింగమును గట్టి 
లింగమును దెలియ 


అకారాది క్రమము 


195 
203 
124 
134 
112 
49 
202 
80 
65 
61 
13 


128 
152 
201 
22 
85 
86 
193 
15 


109 


